మద్రాఖులో తెలుగు పరిశోధన, ప్రచురణ 
డా. మాడభూషి సంపత్‌ కుమార్‌ 





ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 


రాష్ట్ర సాంస్కృతికశాఖ, సాంస్కృతిక మండలి 





తెలుగు అకాడమి, హైదరాబాదు 





01201. ౧2౮6౦ 


తెలుగు అకాడమి ప్రచురణ 
లఘు గ్రంథం (మోనోగ్రాఫ్‌) 


నుద్తాసులో తెలుగు సరిశోధనీ, ప్రచురణ 


రచయిత 
డా. మాడభూషి సంపత్‌ కుమార్‌ 
తెలుగు శాఖాధ్యక్షులు 
మద్రాసు విశ్వవిద్యాలయం 
మద్రాసు 


4వ ప్రపంచ తెలుగు మహాసభలు 
27, 28,29 డిశంబరు, 2012 


ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 
|| రాష్ట్ర సాంసృతిక శాఖ, సాంసృతిక మండలి సో ల 





తెలుగు అకాడమి, హైదరాబాదు 


4476654400 (004684 గ4౮/ట్‌ం044474 740474.0/6 


4 ౭446024406 ౧4|డండీ జ 44 ఉం 60010204 42 44 ₹4ట ౮444 6442422 


4404007 

1 గెశ264000301 ఖుం200 సుఖ 
కహం€ 861601 : 2012 

2263 : 9.11 + 86 + 17 


(6 
గౌం120 శకి2జరేయి, క్వంరల2026 


౮౦9145 : 5000 వ 


066 : 25/- 


న్నాం119166 9 ౧91౮౮౮ చమటటం9నిక, రల80264- 500 029 
(4౦0012 2146ల) టురేలు 116 ౮౮౦౮౭11 5001301064 501ల6 01 
.9ంరటంగం[101 300103 జ06 11062016 10 001021 1.4092028263 
26 6 0లు10/ 1061 0% 16 ౮౦౪?లయలు( 09 10612 10 116 
గగస150్ర/ 01 00020 షం50%106 ఆల౦9%ల6 ౫ 0౦11.. 


4// ౧2/ద్‌ 1%4దాంల67 7? గబా రిం 278 ౨0౫౦40? 7బాల౧౫64 274 70 
౦7౯౦౫ ర/740 56 7607064664 ర 277 7౦౦బ్బూ/07 42%)7 7720౮6 
1702040 బ6 77/62 బల7౫హూ/07 ర ౯6 00గ్రగ7క్రగ్‌ ౧౫౫౭౧ 


బ/లి/బగండ ౯077424 4 లిసగాలీి4/ణడ లీ? 


లషళట ఉడరేయి! 
7010120201 


జీటాం/ 076560 4౯ 
గౌళ ఉ8రేయ! రేల20804 


వొాాగ404 22 [7474 
466 26 [0/05. 14202120 ిు1 ౮129103, క్వై/ంర0లడ0ంతే 


హైదరాబాదు 





ఆంధ్రప్రదేశ్‌ 





సందేశం 


(వ్రవంచవ్యావ్త్నంగా ఉన్న తెలుగువారిని ఒక్క వేదికపైకి 
తీసుకువచ్చేందుకు, తెలుగు ప్రభలను దశదిశలా వ్యాపింపజేసేందుకు రాష్ట్ర 
ప్రభుత్వం డిశంబరు 27 నుంచి 29 వరకు ఏడుకొండలవాడి ఆవాసమైన 
తిరుపతి పుణ్యక్షేత్రంలో అత్యున్నత స్థాయిలో తెలుగు మహాసభలను ఏర్పాటు 
చేసింది. రాష్ట్రంలోనూ, దేశంలోనూ, ఇతర దేశాల్లోనూ ఉన్న తెలుగువారందరూ 
పరస్పరం భావ వినిమయం చేసుకోవడానికీ, తెలుగువారు తమ గత చరిత్రను 
సంన్మరించుకొంటూ, ఉత్కృష్టమైన భవిష్యత్తును నిర్మించుకోవడానికీ ఈ 
మహాసభలు ఎంతోగానో దోహదం చేస్తాయని మేము విశ్వసిస్తున్నాం. 

తొలి ప్రపంచ తెలుగు మహాసభలు జరిగి 37 సంవత్సరాలు గడిచాయి. 
అయితే ఇంతవరకూ ఏ రాష్ట ప్రభుత్వమూ ప్రపంచ సభలను నిర్వహించడానికి 
చొరవ చూపలేదు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ. 
ప్రజాజీవితాల్ని ఎలా మెరుగుపరచాలీ తెలుగు వారి వైభవాన్ని ఎలా పరిరక్షించాలి. 
అనే దృష్టితో పనులు చేపడుతోంది. తెలుగువారి నిర్వహణ సామర్థ్యాన్ని ఇటీవల 
జరిగిన జీవవైవిధ్యసదస్సులో కూడ ప్రభుత్వం నిరూపించింది. ఈ నేపథ్యంలో 
ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించడానికి సమాయత్తమైంది. 

ఇటీవలి కాలంలో ప్రపంచవాప్తంగా ఎన్నో రాజకీయ, సామాజిక, 
సాంస్కృతిక పరిణామాలు సంభవించాయి. వీటి నేపథ్యంలో బహుభాషా దేశమైన 
మన భారతదేశంలో తెలుగు భాష సాహిత్యం, చరిత్ర, సంస్కృతి, కళలు మొదలైన 


విషయాల్లో జరిగిన కృషి గురించి, జరగవలసిన కృషి గురించి మనం 
చర్చించవలసింది ఎంతో ఉంది. ప్రపంచీకరణ నేపథ్యంలో మన తెలుగు భాష 
ఉనికిని కోల్పోకుండా పరిరక్షించేందుకు, తెలుగు బెన్నత్యాన్ని పలుదిశలా 
చాటేందుకు రాష్ట ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. నిత్యం ప్రజల హితం 
కోరి, ప్రజల అభీష్టాలను నెరవేర్చేందుకు, తెలుగు జాతి దేశవిదేశాల్లో తలెత్తుకు 
తిరిగేలా చేసేందుకు అవిరళ కృషి చేస్తున్న మా ప్రభుత్వం, తెలుగు తేజం 
కాంతులు వెదజల్లేలా ఈ మహోజ్వలమైన సభల నిర్వహణకు సమాయత్తమైంది. 
ఈ సభలలో సదస్సులు, తెలుగువారి కళా ప్రదర్శనలు, చేతివృత్తుల ప్రదర్శనలు, 
లలితకళా వైభవాన్ని చాటే కార్యక్రమాలు, రాష్ట్రేతర, విదేశాంధ్రుల సమావేశాలు 
మొదలైన ఎన్నో అంశాలతో పాటు, పుస్తక ప్రచురణ కూడ పెద్ద ఎత్తున 
చేపడుతున్నాం. అందులో భాగంగానే ఈ లఘు[గ్రంథాల ప్రచురణ జరుగుతున్నది. 

ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సమావేశాల సందర్భంగా 
ప్రచురించే లఘు[గ్రంథాలు పాఠకుల ఆదరణ పొందగలవని ఆశిస్తున్నాము. 


తంలల్‌ డ్డ 


(యన్‌. కిరణ్‌ కుమార్‌ రెడ్డి) 





సి, దామోదర రాజనరసింహ 


ఉపముఖ్యమంత్రి 
ఆంధ్రప్రదేశ్‌ 


అభినందన 

ఏ దేశమేగినా, ఎందుకాలిడినా 

పొగడరా నీతల్లి భూమి భారతిని 

నిలపరా నీజాతి నిండు గౌరవము 
అన్న మహాకవి రాయప్రోలు వాక్కులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు 
నిత్యం స్మరించుకోతగినవి. దేశంలోని అన్ని రాష్రాలలోనూ, ప్రపంచంలోని అన్ని 
దేశాలలోనూ తెలుగు ప్రజలు తమ ప్రతిభా పాటవాలను నిరూపించుకుంటూ 
ప్రశంసలు పొందుతున్న ఈ సమయంలో నాల్గవ ప్రపంచ తెలుగు మహాసభలు 
ప్రపంచ ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలో మన రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నది. 
ఇది తెలుగు భాషాభిమానులకూ, కళా సాంస్కృతిక రంగాలలో కృషి చేస్తున్నవారికీ 
ఒక పండగ. 


ప్రపంచీకరణ నేపథ్యంలో మాతృభాషలను, మాతృసంస్కృతిని 
పరిరక్షించుకోవడం మనందరి బాధ్యత. ఈ సందర్భంలో తెలుగు భాష, జాతి 
వికాసం కోసం నిరంతరంగా కృషిచేస్తున్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర తెలుగు భాషా 
సంస్థ అయిన తెలుగు అకాడమికి 150 లఘు([గ్రంథాలను(మోనో[గ్రాఫ్‌లను) 
రాయించి పుస్తకాలుగా తెచ్చే అవకాశం కల్పించాం. తెలుగు భాష, సంస్కృతి, 
చరిత్ర, నంప్రదాయాలు, తెలుగుభాషోద్యమాలు, సాపాత్యకారులు, 
సంఘసంస్కర్తలు, కథ, నవల, వ్యాసం, కవిత్వం లాంటి వివిధ సాహిత్య 
ప్రక్రియలు, ఛందస్సు, ప్రకృతివైద్యం, ప్రాచీన ఆధునిక సాహిత్య సాంస్కృతిక 
విషయా లన్నింటిపై, సాహిత్యచరిత్రల పైపుస్తకాలు రాయించి ముద్రిస్తున్న తెలుగు 
అకాడమిని అభినందిస్తున్నాను. కొద్ది సమయంలో పుస్తకాలు రాయించి 
ముద్రించడం అనేది ఓయజ్ఞంగా భావించి చేస్తేనే తప్ప ఈ పని పూర్తి కాదు, ఆ 
పనిని తెలుగు అకాడమి విజయవంతంగా నిర్వహిస్తున్నది. 


ఇప్పుడు నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలు, ఈ సందర్భంగా 
(ప్రచురిస్తున్న పుస్తకాలు మన భాషను, జాతిని, సంస్కృతిని, చరిత్రను సమున్నతంగా 
నిలబెట్టే యజ్ఞంలో, తెలుగు భాషా పరిరక్షణలో ఎంతో ఉపయోగపడతాయని 
ఆశిస్తున్నాను. తెలుగు భాష పరిరక్షణకోసం, బెన్నత్యం కోసం ప్రభుత్వం 
తీసుకుంటున్న చర్యల్లో భాగంగా జరుగుతున్న ఈ ప్రపంచ తెలుగు మహాసభలను 
ఆహ్వానిస్తూ, ఇన్ని పుస్తకాలు ముద్రిస్తున్న తెలుగు అకాడమి సంచాలకులకు, 
రచయితలకు మరియు అకాడమి సిబ్బందికి అభినందనలు తెలుపుతూ 
ప్రపంచంలో ఉన్న 18 కోట్ల మంది తెలుగు ప్రజల అభ్యున్నతి కోరుతూ... 
మరోసారి అందరికీ నాహృదయ పూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. 


“తల్లి నుడికంటె పరమామృతంబుకలదె” 


(సి-దామాదర రాజనరసింహ) 





00౧) 0. 501, 54 [100% 


ఇ *4వ4ఉసి!0 కలగి! ఉక 856(485): 118.4 శి10లేం గ? కజండగ2! 


[11015661 10! 06౧1310 & 0౪1019, జ క్యరల౭026 - 500 022 
గగ0గక్రం[02/ & 1145664౧03, పక 91౦౧6 : 040-23454168, 
తాం[176 & 004101 500/106 & 500%, గ[.06.0. 


నక 23450541 
౮౦౪ల౫౧60[00406012 ౧26651 నాక మ 
2% :040-23450899 





ప్రస్తావన 


తెలుగువారు తెలుగు నేలపై 87 ఏళ్ళ విరామం తరవాత చేసుకుంటున్న 
పండుగ ప్రపంచ తెలుగు మహాసభలు, మన సంస్కృతిని నలుదిశలా 
వ్యాపింపజేస్తున్న తెలుగు వారందరూ ఒక్కచోట చేరి, తెలుగు దనాన్ని 
పంచుకునేందుకు, తెలుగు పరిమళాలు వెదజల్లేందుకు ఉద్దేశించిన సన్నివేశం 
ప్రపంచ తెలుగు మహాసభలు, తెలుగు వారి సంస్కృతి బహుముఖీయమైంది. 
అందులో భాష, సాహిత్యం, చరిత్ర, లలితకళలు, జానపద, గిరిజన విజ్ఞానం 
వంటి ఎన్నో అంశాలున్నాయి. వీటన్నిటి గురించి విశ్లేషించుకొని, వాటిని 
పరిరక్షించడం, పోషించడం, పరివ్యాప్తి చేయడం ప్రభుత్వం తన విద్యుక్త ధర్మంగా 
భావిస్తున్నది. 


ఈ బృహత్తరమైన బాధ్యతని నెరవేర్చే సంకల్పంలో భాగంగానే “ప్రపంచ 
తెలుగు మహాసభల) నిర్వహణకు ప్రభుత్వం నడుము కట్టింది. అతి తక్కువ 
వ్యవధిలో అత్యంత సమున్నత స్థాయిలో తలపెట్టిన ఈ మహాసభలకు దేశ 
విదేశాల నుంచి తెలుగువారు స్వాగతం పలుకుతున్నారు. అత్యధిక సంఖ్యలో 
'ఈ సభల్లో పాల్గొంటున్నారు. 


తెలుగు వారందరూ ఒక్కచోట సమకూడి, తమ గురించి చర్చించుకుని, 
భవిష్యత్తుకు బాటలు వేసుకునే క్రమంలో మన గురించి మనం మరోసారి 
తెలుసుకునేందుకు, వివిధ రంగాల్లో మనం సాధించిన దాన్ని పునశ్చరణ 
చేసేందుకు ఈ సభల సందర్భంగా సదస్సులు, లఘుగ్రంథాల ప్రచురణ, ప్రత్యేక 
సంచికల పునశ్చరణ, వివిధ అంశాల్లో ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు 
ఏర్పాటు చేయడం జరుగుతున్నది. 


తెలుగువారిది ఘనమైన చరిత్ర, అత్యున్నత సంస్కృతి, అయితే కాలంతో 
పాటు అభివృద్ధి పథంలో నడుస్తున్న తెలుగువారు ఎప్పటికప్పుడు తమ 
సంస్కృతిలోకి కొత్త నీరును ఆహ్వానించడం సహజం. ఈ “పాతకొత్తల మేలు 
కలయికే”ఒక జాతిని నిత్యచైతన్యంతో నింపుతుంది. ఈ విధంగా కొత్త దనాన్ని 
ఆహ్వానిస్తూనే, మన గతవైభవాన్ని విస్మరించకుండా కాపాడుకోవలసిన బాధ్యత 
మన మీద ఉంది. ఇవన్నీ ఈ ప్రపంచ తెలుగు మహాసభల్లో చర్చకు రానున్నాయి. 
అందరం కలిసి, తెలుగుదనాన్ని పరిరక్షించుకునే ప్రయత్నం చేయవలసిన తరుణం 
ఆసన్నమైంది. 


వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని తెలుగువారి భాష, సాహిత్యం, సంస్కృతి 
పౌరజీవనం తదితర అంశాలపై లఘు(గ్రంథాలను నిష్టాతుల చేత రచింపజేసి 
ప్రచురించే గురుతర బాధ్యతను పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, 
తెలుగు అకాడమి, రాష్ట్ర సాంస్కృతిక శాఖ నిర్వర్తిస్తున్నాయి. తెలుగు ప్రజలు 
కలకాలం ఉపయోగించుకునే విధంగా ఈ పుస్తక ప్రచురణ జరుగుతోంది. 
వీటిని పాఠకులు, తెలుగు భాషాభిమానులు, పండితులు ఆదరిస్తారని 
విశ్వసిస్తున్నాను. 


భః వసంత తుతాకే. 


వట్టి వసంతకుమార్‌ 


భూమిక 


1968లో ప్రభుత్వం అప్పటి విద్యాశాఖమంత్రి మాన్యశ్రీ పి.వి 
నరసింహారావు గారు తొలి అధ్యక్షులుగా స్థాపించిన తెలుగు అకాడమి తెలుగు 
భాషా వికాసం కోసం చేస్తున్న కృషి అపరిమితం. పాఠ్యపుస్తకాలు, పోటీ పరీక్షల 
పుస్తకాలు, మోనోగ్రాఫ్‌లు, నిఘంటువులు, మాండలిక పదకోశాలతో పాటు 
భాష, సాహిత్యం, సంస్కృతికి సంబంధించిన అనేక పుస్తకాలు (ప్రచురిస్తూ 
తెలుగుభాషకోసం అకాడమి చేస్తున్న సేవలు అద్వితీయం. తెలుగు భాష, జాతి, 
సంస్కృతి (ప్రేమికుడయిన మాన్యశ్రీ సి. దామోదర రాజనరసింహ గారు 
అధ్యక్షులుగా తెలుగు అకాడమి తన పరిధిని మరింత విస్తరించుకొని తెలుగు 
భాషలో శాశ్వతంగా మిగిలిపోగల అనేక పుస్తకాలను తీసుకువస్తున్నది. మహాకవి 
గుర్రం జాషువా పరిశోధన కేంద్రం నెలకొల్పి తద్వారా (ప్రతి ఏటా 
సాహిత్యరంగంలో విశిష్టసేవ చేసిన ముగ్గురిని ఎంపిక చేసి ఒక్కొక్కరికి రెండు 
లక్షల రూపాయల చొప్పున నగదు పురస్కారాలు ఇవ్వడం సాహిత్యవేత్తలకు, 
తెలుగు భాషకు చేస్తున్న సేవకు నిదర్శనం. తెలుగు వారి చరిత్రలోనే ఇది 
ప్రథమం. అకాడమి ప్రచురించే పుస్తకాలతో పాటు ఇటీవలి కాలంలో గురజాడ 
సాహిత్యసర్వస్వం, జాషువా పరిశోధన కేంద్రం తరఫున పుస్తకాలు ప్రచురించింది. 
తన 45 సంవత్సరాల చరిత్రలో దాదాపు 8500 శీర్షికలతో వివిధ గ్రంథాలను 
ప్రచురించి భారతదేశంలోని అకాడమిలన్నింటిలో తెలుగు అకాడమి అ(గ్రస్థానంలో 
నిలబదటం తెలుగు వారి కృషికి గర్వకారణం. రాష్ట్రవ్యాప్తంగా సదస్సులు, సభలు, 
చర్చాగోష్టులు నిర్వహించడంతో పాటు ఇటీవల జాషువా జయంతి సందర్భంగా 
“శతకవితావసంతం” నిర్వహించి రాష్ట్రవ్యాప్తంగా కవితాచైతన్యానికి, కవులకు 
ప్రోత్సాహాన్నిచ్చింది తెలుగు అకాడమి. 


2012 డిశంబర్‌ 27,28,29 తేదీల్లో తిరుపతిలో జరగనున్న నాలుగవ 
ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ప్రభుత్వం అకాడమి పై ఉన్న నమ్మకంతో 
150లఘు (గ్రంధాలను (మోనోగ్రాఫ్‌లనురాయించి ప్రచురించే బాధ్యతను 
అప్పగించింది. తెలుగు భాష్క సాహిత్యం, చరిత్ర, సామాజిక శాస్త్రాలు, విజ్ఞాన 
శాస్త్రాలు, జాతి, సంస్కృతి ఒక్కటేమిటి తెలుగుకు సంబంధించిన వివిధ అంశాలను 
తీసుకొని పుస్తకాలు రాయించడం జరిగింది. తెలుగు భాషా, సాహిత్యాలలో లబ్ధి 
ప్రతిష్టలైనవారితో పాటు ఆయారంగాల్లో నిపుణులైన వాళ్ళతో పుస్తకాలు త్త. 


చేయించి ప్రచురిస్తున్నాం. తెలుగు భాషను, సాహిత్య సంస్కృతులను, సమస్త 
విషయాలను సమున్నతంగా నిలబెట్టగలమన్న నమ్మకంతోనే ఈ కృషి చేస్తున్నాం. 
తెలుగు సాహిత్యంలో అనర్థరత్నాలనదగిన, జాతి సంపదనదగిన పుస్తకాలను 
ప్రచురించే ఈ సువర్ణ అవకాశం మాకు కల్పించడమేగాక ఆర్థిక వనరులను 
అందించి ప్రోత్సహించిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వారికి, సాంస్కృతిక శాఖ, 
సాంస్కృతికమండలివారికి కృతజ్ఞతలు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి మాన్యశ్రీ 
యన్‌. కిరణ్‌ కుమార్‌ రెడ్డి గారికి ఉపముఖ్యమంత్రి, ఉన్నత విద్యాశాఖా మంత్రి 
తెలుగు అకాడమి అధ్యక్షులు మాన్యశ్రీ దామోదర రాజనరసింహ గారికి; 
సాంస్కృతిక శాఖామాత్యులు మాన్యశ్రీ వట్టి వసంతకువమూర్‌ గారికి 
కృతజ్ఞతాభివందనాలు. 

4వ ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణకుగాను ప్రభుత్వం 
నియమించిన ఉన్నతస్థాయి సంఘం సభ్యులు : . 


శ్రీ ఆర్‌. వి. రమణమూర్తి, అధ్యక్షులు, సాంస్కృతిక మండలి _- 

శ్రీ మండలి బుద్ధప్రసాద్‌, రాష్ట్ర అధికారభాషా సంఘం అధ్యక్షులు 

దా. జె. బాపురెడ్డి, ఐ.ఎ.ఎస్‌.,(6) 

శ్రీ కె.వి. రమణాచారి, ఐ.ఎ.ఎస్‌.,(6) సాంస్కృతిక శాఖ, సలహాదారులు 

శ్రీ వి. భాస్కర్‌, ఐ.ఎ.ఎస్‌. ముఖ్య కార్యదర్శి, ఆర్థిక శాఖ, ఆం.ప్ర. 

శ్రీ ఎల్‌. వి. సుబ్రహ్మణ్యం, ఐ.ఎ.ఎస్‌. కార్యనిర్వహణాధికారి, తిరుమల తిరుపతి దేవస్థానం 
శ్రీమతి చిత్రా రామచంద్రన్‌, ఐ.ఎ.ఎస్‌., ముఖ్య కార్యదర్శి, రెవెన్యూ శాఖ (దేవదాయ) 
ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ఉపాధ్యక్షులు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 
శ్రీ జి. బలరామయ్య, ఐ.ఎ.ఎస్‌. ప్రభుత్వ కార్యదర్శి, సాంస్కృతిక శాఖ 

శ్రీ జి. ఏన్‌. రావు, ఐ.ఎ.ఎస్‌. (6) ప్రత్యేకాధికారి, శిల్పారామం 

ఆచార్య కె. యాదగిరి, సంచాలకులు, తెలుగు అకాడమి 


దా. రాళ్లబండి కవితా ప్రసాద్‌, సంచాలకులు, సాంస్కృతిక శాఖ 


ప్రపంచ తెలుగు మహాసభల రూపకల్పనతో పాటు లఘు[గ్రంథాల 
తయారీలో తమ సహాయ సహకారాలు అందించినందుకు ఈ కమిటీ వారికి 
ధన్యవాదాలు “తెలుపుతున్నాం. 
4వ ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ప్రచురిస్తున్న ఈ 
మోనోగ్రాఫ్‌లను అత్యంత స్వల్ప వ్యవధిలో తయారుచేయించడం జరిగింది. ఈ 
(గ్రంథాల్లో ఏవైనా దోషాలు, పొరపాట్లు దొర్లినట్లు పాఠకులు గమనిస్తే 
సహృదయంతో వాటిని మా దృష్టికి తీసుకొని వస్తే మలి ముద్రణలో 
సవరించగలమని తెలియజేస్తున్నాం. 
ధర్మమనుడు, తత్త్వమనుడు, యోగమనుడు 
ప్రాణిసాధింపగల సకలపరమార్ధములకు 
తల్లిభాషప్రధాన సూత్రంబయగుట 
భాషకంటె నవ్యులకు తపస్సులేదు 


అచార్య క. యాదగిరి 


సంచాలకులు 


తెలుగు అకాడమి సమన్వయ సంఘం 
ఆచార్య ౩3. యాదగిరి 


సంచాలకులు 


డా॥ ఎం. మాణిక్యలక్ష్మి 


ఉపసంచాలకులు 
దా॥। ఎన్‌. యోగిబాబు 
డా! టి. అరవింద 
శ్రీ టి. రాజేందర్‌ కుమార్‌ 
శ్రీ ఎం. వెంకటేశం 
శ్రీమతి సి. శ్రీవిద్య 
శ్రీ ఎస్‌. భూపాల్‌రెడ్డి 
శ్రీమతి కె. గీతాంజలి 
డా॥। ఎం. శైలజ 
దా! ఎస్‌.ఎ.టి. రాజ్యలక్ష్మి 
శ్రీమతి వి. అరుంధతి 


శ్రీ ఎస్‌. వేదవ్యాస్‌ 


౫ ఈ (గంథంలో (వ్రభురితమైన విషయాలకు, వివరాలకు, అభ్మిపాయాలకు 
ఆయా రచయితల్లురచయ్యిత్రులే బాధ్యులు. 


ముందువూట 

తెలుగు వాళ్ళ భాష, సాహిత్యం, లిపి, సంస్కృతి, ఆచారవ్యవహారాలు 
మొదలయినవి అన్నీ విలక్షణమయినవే. భారతదేశంలోను, ప్రపంచంలోనూ 
వాటికున్న ప్రాచీనత్వాన్ని బెన్నత్యాన్ని ఎందరో పండితులు గుర్తించారు. దేశం 
నలుమూలలా, ప్రపంచమంతా వ్యాపించి ఉన్న తెలుగువాళ్ళు ఈ విషయాన్ని 
గుర్తుచేసుకోవడానికి ఏర్పాటు చేసిన పండగే నాలుగవ ప్రపంచ తెలుగు 
మహాసభలు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల్లో తెలుగు భాషా సాహిత్యాలపై 
జరిగిన కృషిని గుర్తుతెచ్చుకోవడానికి,యువతరానికి అందించడానికి చేస్తున్న 
ప్రయత్నంలో భాగంగా “మద్రాసులో తెలుగు ప్రచురణ, పరిశోధన) అన్న అంశంపై 
ఈ చిన్న పుస్తకాన్ని రాసే అవకాశాన్ని నాకు కలుగజేసిన ఆంధ్రప్రదేశ్‌ 
ఉపముఖ్యమంత్రి మాన్యశ్రీ దామోదరం రాజనర్సింహగారికి, తెలుగు అకాడెమీ 
సంచాలకులు ఆచార్య కె.యాదగిరిగారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు 
తెలియజేస్తున్నాను. 

ఈ [గ్రంథరచనలో తగిన సలహాలు, సరంజామా ఇచ్చి ప్రోత్సహించిన 
మిత్రులు డాక్టర్‌ వేదాంతం రాజగోపాలచక్రవర్తిగారికి, ఆనంద్‌గారికి, తెలుగు 
అకాడమీ సభ్యులకు ధన్యవాదాలు. ఈ పుస్తకాన్ని అనతికాలంలో ముద్రణకు 
అనుకూలంగా చేసిచ్చిన మిత్రులు కోదండ లక్ష్మణగారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు 
తెలియజేస్తున్నాను. 

మద్రాసు మహానగరం తెలుగువాళ్ళ సాంస్కృతిక నగరం. అందువల్ల 
తెలుగువాళ్ళకు సంబంధించిన అనేక కార్యక్రమాలు ఇక్కడే ప్రారంభమయ్యాయి. 
అలాగే ముద్రణ, పరిశోధన కూడా ఇక్కడే ప్రారంభయింది. ఈ అంశాలకు 
సంబంధించిన విషయాలను క్రోడీకరిస్తూ రాసిన ఈ చిన్న గ్రంథం యువతరానికి 
మార్గదర్శకంగా ఉంటుందని, చరిత్రను అర్థంచేసుకోవడానికి పనికి వస్తుందని 
ఆశిస్తున్నాను. ఇది అనేక పరిమితులకు లోబడి రాసిన గ్రంథం. అన్న విషయాన్ని 
విజ్ఞులు గుర్తుంచుకోవాలని విజ్ఞప్తిచేస్తూ ఈ ప్రపంచ మహాసభలద్వారా 
తెలుగువాళ్ళలో నూతన చైతన్యం వెలగాలని ఆశిస్తున్నాను. 

-మాడభూషి సంపత్‌ కుమార్‌ 


విషయ సూచిక 


మద్రాసుతో తెలుగువాళ్ళు అనుబంధం 


మద్రాసులో ప్రచురణ 6 
మద్రాసు విశ్వవిద్యాలయంలో పరిశోధన ల 
మద్రాసు విశ్వవిద్యాలయంలో తెలుగులో 40 


జరిగిన పరిశోధనలు 





మద్రాసుతో తెలుగువాళ్ళ అనుబంధం 


ఆంధ్రరాష్టం ఏర్పదడేంతవరకూ, ఏర్పడిన కొంతకాలం వరకూ మద్రాసు 
మహానగరం తెలుగువారి సాహిత్య, సాంస్కృతిక కేంద్రంగా ఉండేది. తెలుగువారు 
మద్రాసును తమ నగరంగా భావించి, దాంతో అనుబంధాన్ని ఏర్పరచుకొన్నారు. 
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మద్రాసు మనది కాదన్న విషయాన్ని 
జీర్ణించుకోలేకపోయారు. దానికోసం చేసిన పోరాటాలు, ప్రాణత్యాగాలు విఫలమై 
ఒట్టిచేతులతో తిరుగుముఖం పట్టాల్సి వచ్చింది. అనేక రాజకీయ ఒత్తిళ్ళకు 
లొంగి తెలుగువాళ్ళు ఆంధ్రప్రదేశ్‌ చుట్టూ ఉన్న అనేక ప్రాంతాలను పోగొట్టుకొని 
ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటుచేసుకోగలిగారు. పోగొట్టుకొన్న అన్ని ప్రాంతాల్లో 
మద్రాసుకు ప్రత్యేకస్థానం ఉంది. అందుకు కారణం- మానసికంగాను, 
భౌతికంగాను మద్రాసుతో ఉన్న అనుబంధమే. మద్రాసు తెలుగువాళ్ళ నగరం 
అనడానికి దాని స్థాపనకు, దాని అభివృద్ధికి తెలుగువాళ్ళు చేసిన కృషి దాంతో 
పెంచుకొన్న ఆత్మానుబంధమే నిదర్శనం. 

ఈ నగరానికి చెన్నపట్నం,మద్రాసు అని రెండు పేర్లు ఉన్నాయి. ఈ 
రెండు పేర్లు ఇంచుమించు ఒకే కాలంలో ఏర్పడినవే. ఈ రెండు పేర్లు తెలుగువాళ్ళ 
పేర్లతో వర్పడినవే కావడం విశేషం. ఈ నగరం తెలుగువాళ్ళది అనడానికి 
కూడా ఈ పేర్తే ప్రధానమయిన, ప్రాథమికమయిన ఆధారం. క్రీ.శ. 17వ 
శతాబ్ది ప్రారంభంలో శ్రీ కృష్ణదేవరాయల వంశానికి చెందిన వారయిన 
చంద్రగిరిని పరిపాలిస్తున్న రాజులే చెన్నపట్టణం తీరప్రాంతాన్ని కూడా 
పరిపాలించేవారు. వారిలో వెంకటపతి రాయలు చంద్రగిరిని 1630 నుంచి 


౭ మద్రాసులో తెలుగు పరిశోధన, ప్రచురణ 


1642 వరకు పరిపాలించాడు. వెంకటపతిరాయలకాలంలో ఆయన 
బావమరిది అయిన దామెర్ల వెంకట భూపతి (వెంకటాద్రి నాయకుడు) 
వందవాసిలో పరిపాలన చేస్తూ ఉందేవాడని డచ్‌వారి రికార్డులనుబట్టి 
తెలుస్తున్నట్టు దిగవల్లి వెంకటశివరావు తన “మన చెన్నపట్టణము: దాని 
పూర్వచరిత్రి అన్న వ్యాసంలో రాశారు. వెంకటాద్రినాయకుడు జింజబిని జయించి 
తన తండ్రి చెన్నప్పనాయకుడి పేరుతో చెన్నసముద్ర పట్టణాన్ని నిర్మించాడు. ఆ 
సమయంలోనే వెంకటాద్రినాయకుని తమ్ముడయిన దామెర్ల అయ్యనృపతి 
పూనమల్లిలో స్థానిక నాయకుడిగా ఉన్నాడు. ఈ అయ్యనృపతి సోదరుడు 
అంకభూపాలుడు. ఆయన ఉషాపరిణయం అనే కావ్యం రాశాడు. అందులో- 

“ప్రళయ కావేరి మైలాపురంబు గల్శి 

బీరమున బోర నది మట్టుపెట్టి తండ్రి 

పేర దన్మధ్యభూమిని బృథు విభూతి 

నలవరిచె జెన్నపట్టణ మయ్యనృపతి” అని చెన్నపట్టణం ఏర్పడిన 
విధానాన్ని వివరించాడు. ఈ దామెర్ల సోదరులు పాలారు నుంచి పులికాటు 
వరకు సర్వాధికారులుగా ఉన్నట్టు ఆంగ్లేయుల రికార్డులను బట్టి తెలుసుకోవచ్చు. 
మచిలీపట్నం (బందరులో వర్తకన్థావరాలు ఏర్పరచుకొని వ్యాపారం చేస్తున్న 
ఆంగ్రేయులకు దక్షిణతీరంలో వ్యాపారం చేసుకోవడానికి సరయిన స్థావరం 
కావలసి వచ్చింది.. పులికాటుకు, మైలాపూరుకు మధ్యన ఉన్న ప్రాంతంలో 
తమ స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడానికి దామెర్ల నాయకులను అనుమతి 
కోరారు. అందుకు దామెర్ల అయ్యనృపతి అంగీకరించాడు. 1639, జూలై 
(ఆగష్టు?) 22వ తేదీన అయ్యనృపతికి, ఆంగ్లేయుడయిన డేకి మధ్య 
రాతపూర్వకమయిన ఒప్పందం కుదిరింది. ఆ రోజునుంచి ఆంగ్లేయులు దీన్ని 
మద్రాసు అని, ప్రాంతీయులు అప్పటికే పిలుస్తున్నట్టు చెన్నపట్టణమని పిలుస్తూ 
ఉన్నారు. 1645లో ఇంగ్రీషువారి ఏజెంటు అయిన గ్రీన్‌ హిల్‌ అనే అతను. 
చంద్రగిరి రాజయిన శ్రీ రంగరాయల్ని కలిసి అయ్యనృపతి ఇచ్చిన పట్టాను 
స్థిరం చేసుకొని శాశ్వతంగా తమ వశం చేసుకొన్నారు. ఈ ఒప్పందాన్ని 


మద్రాసుతో తెలుగువాళ్ళ అనుబంధం ౩ 

బ్రిటిషువాళ్ళకు కుదిర్చిపెట్టినవాడు రాఘవబత్తుడు అనే వ్యక్తి. దీనికోసం బ్రిటిష్‌ 
కంపెనీవారు సంవత్సరానికి 1200 పగోడాల అద్దె చెల్లించేట్టు ఒప్పందం 
రాసుకున్నారు. ఈ ఒప్పందం తెలుగులోనే రాసి ఉంది. శ్రీ రంగరాయలు ఈ 
ఒప్పందంలో ఈ పట్టణాన్ని తెలుగు పట్టణంగానే పరిగణించాలని షరతు 
పెట్టాడు. ఇంగ్రీషువారి కోట చుట్టూ ఉన్న ప్రాంతాన్ని శ్రీరంగరాయపట్టణంగా 
పిలవాలని కూడా షరతు పెట్టాడు. కానీ అప్పటికే అయ్యనృపతి తండ్రిపేరుతో 
చెన్నపట్టణంగా ప్రసిద్ధిచెంది ఉండడంవల్ల ఆ పేరే వ్యవహారంలో ఉండిపోయింది. 
ఫోర్టు సెంటు జార్జి కోట ఉన్న స్థలాన్నే చెన్నపట్టణం అంటారు. కోటకు ఉ 
త్తరాన ఉన్న జార్జిటవున్‌ ప్రాంతాన్ని మద్రాసు పట్టణం అంటారు. చంద్రగిరి 
రాజయిన మాదిరాజు పేరుతో మాదిరాజు పట్టణం ఏర్పడింది. దాన్నే తరువాతి 
కాలంలో ఇంగ్లీషు వాళ్ళు మాదిరాస్‌ పట్టణం అన్నారు. అదే చివరకు మద్రాస్‌గా 
మారిపోయింది. ఈ విషయాన్ని టంగుటూరి ప్రకాశం తన 'మదరాసు తెలుగు 
నగరం” అనే (గ్రంథంలో వివరించారు. దీన్నిబట్టి చంద్రగిరి రాజులు 
మద్రాసులోని రెండు ప్రాంతాలకు తమ రాజుల పేర్లు పెట్టుకొన్నారు. అందులో 
ఒకటి చెన్నప్ప పేరుతో ఉన్న ప్రాంతం, మరొకటి మాదిరాజు పేరుతో ఉన్న 
ప్రాంతం. టబబిటిషువాళ్ళు వచ్చిన తరువాత క్రమంగా రెండు ప్రాంతాలు 
కలిసిపోయాయి. కానీ రెండు పేర్లూ మిగిలి పోయాయి. అందువల్ల ఈ నగరానికి 
రెండు పేర్లు వచ్చాయి. రెండు పేర్లూ తెలుగువాళ్ళవే. అదేవిధంగా సెయింట్‌ 
జార్జి కోటకు పునాదులు వేసింది ఈస్ట్‌ ఇండియా కంపెనీవారు కాదు, 
తెలుగువాడయిన కరణం రాఘవబత్తుడు. కంపెనీవారికి ఈ ప్రాంతాన్ని కౌలుకు 
తీసివ్వడంతోపాటు ఈ (ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి, ఇక్కడ కోట 
నిర్మించడానికి పాటుపడినవాడు రాఘవబత్తుడు. రాఘవబత్తుడు స్టానిక 
వ్యాపారులతో కూడా కంపెనీవారికి ఒప్పందాలు కుదిర్చిపెట్టాడు. ఈ 
ఒప్పందాలన్నీ తెలుగులోనే ఉన్నాయి. వాటిలో శేషాద్రినాయకుడు, కోనేరిచెట్టి 
అనే తెలుగువారి సంతకాలు కూడా ఉన్నట్టు ప్రకాశం రాశారు. తామస్‌ బౌరీ 
1687లో రాసిన *బంగాళా ఖాత ప్రాంతదేశాలు”' అనే గ్రంథంలో బంగాళా 


శ మద్రాసులో తెలుగు పరిశోధన, ప్రచురణ 
ఖాత సముద్రతీరంలో ఉందే ప్రజలందరూ తెలుగువాళ్ళేనని రాశాడు. 
అదేవిధంగా 1673లో మద్రాసుకు వచ్చిన జాన్‌ ప్రయర్‌ రాసిన 
“ప్రాచ్యభారతం-పర్షియా” అనే గ్రంథంలో మద్రాసు ప్రజలూ, వర్తకులూ 
జెంటూస్‌ అని రాశాడు. ఆ రోజుల్లో కంపెనీవారు ఉపయోగించే సీలులో 
అక్షరాలు తెలుగులోను, ఇంగ్లీషులోను ఉండేవి. ఇంగ్లీషులో మద్రాసులోని 
కంపెనీ వర్తకులు అని, తెలుగులో చెన్నపట్టణం కంపెనీ వర్తకులు అని ఉ 
ందేది. పన్నులు విధించే ప్రతిపాదనలన్నీ తెలుగులోనే ఉందేవి. ఈ నగరాన్ని 
తెలుగువారు చెన్నపట్టణం అని, ఇంగ్లీషువారు మద్రాసు అని పిలిచే వారు. 
అదేవిధంగా తెలుగువాళ్ళు నివసించే ప్రాంతాన్ని బ్లాక్‌ టౌన్‌ అని, 
ఇంగ్లీషువాళ్ళు నివసించే ప్రాంతాన్ని వైట్‌ టౌన్‌ అని పిలిచేవారు. బ్రిటిషువాళు 
ఇ ఇక్కడికి రావడానికి ముందు, వచ్చిన తరువాత కూడా తెలుగువాళ్ళే ఇక్కడ 
నివసించేవాళ్ళు, అన్ని రంగాల్లోనూ తెలుగువాళ్ళదే పై చేయిగా ఉందేది. 
దానిక్కారణం వ్యాపారం, విద్య,వృత్తులు, కంపెనీ ఉద్యోగాలు అన్నిటిలోనూ 
తెలుగువాళ్ళదే పైచేయి. తమిళు మాట్లాడేవాళ్ళు చాలా తక్కువగా ఉండేవాళు 
లి నగరం అభివృద్ధి చెందడంతో దక్షిణజిల్లాల్లోనుంచి తమిళులు మెలమెల్లగా 
ఇక్కడికి వచ్చి స్థిరపద్దం మొదలు పెట్టారు. వాళ్ళు ఎక్కువగా మైలాపూరు ప్రాంతంలో 
స్థిరపడ్డారు. తిరువళ్ళిక్కేణినుంచి కోటవైపుగాఅన్ని ప్రాంతాలు తెలుగువాళ్ళవే. 
ఎలిఫెంట్‌ గేట్‌, పురుషవాకమ్‌, వ్యాసరపాడి, తిరువత్తియూర్‌, కీల్‌పాక్‌, ఎగ్‌మూర్‌, 
నుంగంబాకమ్‌, చేట్‌పట్‌,చింతాద్రిపేట మొదలయిన ప్రాంతాల్లో కేవలం 
తెలుగువాళ్ళు మాత్రమే నివసించేవాళ్ళు. ఇవే ఆనాడు మద్రాసు పట్టణంలో ఉ 
దేవి. మైలాపూరు అప్పటి మద్రాసు పట్టణంలో భాగం కాదు. అది ప్రత్యేకమయిన 
(గ్రామం. అప్పటి మద్రాసులోని గుడులు, విద్యాసంస్థలు, ధర్మసంస్థలు 
తెలుగువారివే. “నాకు తెలిసినంతవరకూ 1891లో నగరంలోని జనాభాలో 
ముప్పాతిక మూడువీసాలమంది తెలుగువారౌఅని టంగుటూరి ప్రకాశం తన 
మదరాసు తెలుగు నగరం (ఆంధ్రరాష్ట్ర విభజన) అనే (గ్రంథంలో స్పష్టంగా 
తెలియజేశారు. అంతేకాదు ఎలిఫిన్‌స్టన్‌ మద్రాసు నగరాన్ని వర్ణిస్తూ “1774 


మద్రాసుతో తెలుగువాళ్ళ అనుబంధం క్‌ 
నాటికి మద్రాసు నగరంలోగాని, నగర పరిసరాలలోగాని ఎక్కడా తమిళులు 
కలికానిక్కూడా లేరు” అని చెప్పిన విషయాన్ని కూడా ఆయన తన [గ్రంథంలో 
ఉటంకించారు. ఇలా మద్రాసు తెలుగువాళ్ళ నగరమనే విషయాన్ని అనేక 
(గ్రంథాలు, అనేకమంది కంపెనీ ఉద్యోగులు రాసిన వ్యాసాలు, అప్పటి జనాభా 
లెక్కలు తెలియజేస్తున్నాయి. తెలుగువాళ్ళు ఆత్మాభిమానంకోసం ప్రత్యేక 
భాషారాష్రాన్ని సాధించుకొనే దిశంలో మద్రాసు నగరాన్ని పోగొట్టుకొన్నారు. 
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత కూడా మద్రాసులో తెలుగువాళ్ళ ఉనికికి 
ఎలాంటి భంగం వాటిల్లలేదు. అయితే కాలక్రమంలో తమిళ ప్రాబల్యం బాగా 
పెరిగి తెలుగు భాషా సాహిత్య సాంస్కృతికాది విషయాలు మరుగుపడిపోతూ 
వచ్చాయి. గతస్కృతులను నెమరు వేసుకొంటూ ఈ రోజు తెలుగువాళ్ళు రెండవ 
పౌరులుగా జీవించాల్సిన పరిస్థితి ఉంది. మద్రాసు తెలుగువాళ్ళ 
చేజారిపోయినా, మద్రాసు. నగరం తెలుగువాళ్ళ సాహిత్యవనంలో, 
సాంస్కృతికజీవనంలో స్థిరమయిన స్థానాన్ని సంపాదించుకొంది. చరిత్రను 
ఎవరూ కాదనలేరు. తెలుగు గ్రంథాలకు శాశ్వతత్వం చేకూర్చిన ము([ద్రణకు, 
తెలుగు భాషా సాహిత్యాల పరిశీలనకు స్థిరత్వం కలిగించిన పరిశోధనకు 
పునాది మద్రాసు నగరంలోనే పడిందన్నది సత్యం. 





మద్రాసులో ప్రచురణ 


2.1 ముద్రణ ప్రారంభం 

మానవ వికాసంలో భాషకు ప్రధానమయిన స్థానం. ఉంది. ఆ 
భాషాభివృద్ధిలో లిపి ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఆ లిపికి చిరస్థాయి 
కల్పించడంలో ము[(ద్రణది అ(గ్రతాంబూలం. తెలుగు ముద్రణకు 
ఆలవాలమయింది మద్రాసు నగరం. మద్రాసు నగరంతో తెలుగువాళ్ళకున్న 
అవినాభావసంబంధాన్ని పురస్కరించుకొని అక్కడ అనేక వ్యాపారాలు 
విలసిల్లాయి. అలాగే ముద్రణారంగం కూడా అభివృద్ధి చెందింది. తొలినాళ్ళలో 
ముద్రణకు మద్రాసే ప్రధాన కేంద్రం. తెలుగు ముద్రణాభివృద్ధికి సంబంధించిన 
అనేక విషయాలను దాక్టర్‌ జోలెపాళెం మంగమ్మ, మరుపూరు కోదండరామరెడ్డి 
తదితరులు విపులంగా ప్రస్తావించారు. తెలుగు ముద్రణ వికాసాన్ని పరిశీలిస్తే 
మద్రాసు నగరం ముద్రణకు చేసిన సేవ ఎలాంటిదో తెలుసుకోవచ్చు. 
భారతదేశానికి ముద్రణను తీసుకొని వచ్చినవారు యూరోపియన్లు. కైస్తవ 
మిషనరీలు క్రైస్తవ మతప్రచారం కోసం కరపత్రాలను, పుస్తకాలను అచ్చువేసి 
అందరికీ పంచడానికి నిశ్చయించారు. అదే భారతదేశంలో ముద్రణకు శ్రీకారం. 
వాళ్ళు ఒకందుకు ప్రారంభించారు, అది మనకు మరొకందుకు ఉపయోగపడింది. 
పోతబోసిన అక్షరాలను తీసుకొని వచ్చి భారతీయ భాషల్లో ముద్రణకు 
నాందిపలికారు. దక్షిణాది భాషల్లో తెలుగుకన్నా ముందే మిగిలిన భాషల్లో 
పుస్తకాలు ముద్రణ కావడం విశేషం. ప్రాథమిక దశలో దక్షిణాది భాషా 


మట్రూసుగే ప్రచురణ 7 
[గ్రంథాలు రోమన్‌ లిపిలోనే ముద్రితమయ్యాయి. చైనాలో 11వ శతాబ్దంలో 
ప్రారంభమయిన ముద్రణ, యూరప్‌లో 16వ శతాబ్దంలో మొదలయింది. 
అదే శతాబ్దంలో యూరోపియన్‌ యాత్రీకులు, మతప్రచారకులు, వ్యాపారులు 
భారతదేశానికి రావడంతో భారతదేశంలో కూడా ముద్రణ ప్రారంభయింది. 
మొదటి అచ్చు యంత్రాన్ని పోర్చుగీసువారు యూరప్‌నుండి భారతదేశానికి 
తీసుకొని వచ్చారు. మిషనరీలు ఈ అచ్చుయంత్రాలను కైస్తవమత ప్రచారానికి 
ఉపయోగించుకొన్నారు. భారతదేశానికి వచ్చిన విదేశీయులు చాలామంది 
భారతదేశంలో తాము చూసిన వింతలను, తమ అభిప్రాయాలను, ప్రజల 
ఆచారవ్యవహారాలను, భాషా సాహిత్యాలను గురించి లేఖల రూపంలోను, 
యాత్రాగ్రంథాల రూపంలోను, దినచర్యల రూపంలోను పొందుపరిచారు. 
ఐస్‌ల్యాండ్‌కు చెందిన ఒలప్సన్‌ తెలుగు భాషను రోమన్‌లిపిలో అచ్చువేశాడు. 
జాన్‌ ప్రయర్‌ అనే అతను 'ఎ న్యూ అకౌంట్‌ ఆఫ్‌ ఈస్ట్‌ ఇండియా అంద్‌ 
పర్షియా” అన్న [గ్రంథంలో తెలుగు లిపిని 1698లో యథాతథంగా 
(ప్రచురించాడు. 'తెలింగ క్యారక్టర్‌” పేరుతో ఆయన మూడు వరుసలు ఉన్న 
తెలుగు అక్షరాలను మచ్చుకు ప్రకటించాడు. బహుశా తెలుగు అక్షరాలు 
ముద్రణలోకి ఎక్కడం ఇదే మొదటిసారి కావచ్చు. 
2.2 తెలుగు ముద్రణా వికాసం 

మొట్టమొదటిసారిగా 1711లో మద్రాసులో కుంఫిణీ ప్రభుత్వం ఒక 
ముద్రణ యంత్రాన్ని నెలకొల్పింది. తెలుగు రాతప్రతుల సేకరణలో మెకంజీ 
ఎలాంటివాడో, తెలుగు సాహిత్యాన్ని కాపాడ్డంలో బ్రౌను ఎలాంటివాడో, తెలుగు 
భాషలో పుస్తకాల ముద్రణలో బెంజిమెన్‌ షూల్డ్‌ అలాంటివాడు. వీళ్ళద్దిరికన్నా 
షూల్డ్‌ ముందుగా భారతదేశానికి వచ్చాడు. ఆయనకు క్రైస్తవ మతాన్ని ప్రచారం 
చేయడం చాలా ఇష్టమయిన పని. అందుకోసం ఆయన అనేక వేషాలు వేశాడు, 
ప్రాంతీయ ప్రజలతో కలసి మెలసి జీవనం సాగించాడు. వాళ్ళ భాషల్ని 
నేర్చుకొన్నాడు. వాళ్ళ భాషలోకి క్రైస్తవ సాహిత్యాన్ని తీసుకొచ్చాడు. తెలుగులోకి 
ఈయన నాలుగు వుస్తకాలను అనువదించాడు. వీటన్నిటినీ హాలేలో 


8 మద్రాసులో తెలుగు పరిశోధన, ప్రచురణ 
ముద్రించాడు. 1746లో 24 పుటలున్న “సత్యమైన వేదంలో ఉందే జ్డాన ట్‌ 
పదేశాల యొక్క సంక్షేపం” అనే పుస్తకాన్ని ప్రచురించాడు. అదే సంవత్సరంలో 
(మోక్షానికి కొంచ్చుపొయ్యెదొవి అనే మరో పుస్తకాన్ని కూడా ప్రచురించాడు. 
1747లో వక గురువు అఇదు (బాహ్మలయొక్క నడిమను కూర్చుండి 
విండ్లతొను.....”అనే పుస్తకాన్ని, 'బుద్ధికలిగిన తెలుగు వాండ్లలోపల వొకడొకడికి 
పుంణ్యపు దొవచూపించ్చె నూరు జ్ఞానవచనాల యొక్క చింన్న పుస్తకం ఇది” 
అనే పుస్తకాన్ని ప్రచురించాడు. ఇవి కాక కాన్స్‌పెళ్టస్‌ లిటరేచరే తెల్‌గిసె' అనే 
పేరుతో తెలుగు వర్ణమాలను నేర్చుకోవడానికి ఉపయోగపడే చిన్న పుస్తకాన్ని 
ప్రచురించారు. ఇవే తెలుగులో ముద్రితమయిన తొలి పుస్తకాలు. అయితే 
మద్రాసులోని సెయింట్‌ జార్డ్‌ కోటలోని గ్రంథాలయంలో 1719 నాటికే ఒక 
తెలుగు బైబిల్‌ ఉన్నట్టు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన వివరాలు 
సరిగా తెలియడం లేదు. 

తెలుగు పుస్తకాల ముద్రణను ముమ్మరం చేసేనవాడు విలియంతకేరీ. 
శ్రీరామాపురం! దీన్నే సీరాంపూర్‌ అని, సీతారామపురం అని కూడా అంటారు) 
మిషనుద్వారా కేరీ ముప్పయి ఆరు భాషల్లో బైబిలు గ్రంథాలను ప్రచురించారు. 
కలకత్తా సమీపంలో ఉన్న ఈ శ్రీరామాపురం డచ్‌ ఈస్ట్‌ ఇండియా కంపెనీ 
పరిపాలనలో ఉందేది. ఆ గవర్నర్‌ అనుమతితో కేరీ జనవరి 1800లో ఇక్కడ 
ఒక ముద్రణాలయాన్ని నెలకొల్పారు. 1807లో తెలుగు అక్షరాలను 
ఇంగ్రండునుంచి దిగుమతి చేసుకొని, 1811లో తెలుగు గ్రంథాల ముద్రణను 
ప్రారంభించారు. 1812లో శ్రీరామాపురంలో “దేవునియొక్క సమస్తమైన వాక్యము" 
అనే పుస్తకం వేశారు. అంటే భారతదేశంలో తెలుగు ముద్రణ కలకత్తాలో 
ప్రారంభమయినట్టు చెప్పవచ్చు. తరువాత ఆరేళ్ళకు బైబిల్‌ సంపూర్ణంగా 
తెలుగులోకి అనువాదమయింది. దీన్ని మద్రాసు కమర్షియల్‌ ప్రెస్‌లో 1818లో 
ముద్రించారు. బహుశా మద్రాసులో ముద్రితమయిన మొదటి తెలుగు బైబిలు 
ఇదే కావచ్చు. 1820లో తెలుగు పుస్తకాల ప్రచురణ తెలుగు భాషా ప్రాంతంలో 
అంటే మద్రాసులో జరిగితే బాగుంటుందన్న ఆలోచన వచ్చింది. అప్పటినుంచి 


మద్రాసులో ప్రచురణ 9 
తెలుగు గ్రంథాల ముద్రణకు మద్రాసు కేంద్రమయింది. 1812లో ఒక పక్క 
మతప్రచార గ్రంథాల ముద్రణ, మరో పక్క పాఠ్యపుస్తకాల ముద్రణ ఒకేసారి 
'ప్రారంభమయినట్టు గుర్తించవచ్చు. 

దక్షిణ భారతదేశంలో తెలుగు (గగంథాల ప్రచురణను మిషనరీలే 
ఆరంభించాయనడంలో ఎలాంటి సందేహంలేదు. అయితే సెయింట్‌ జార్జికోటలో 
1812లో కాలేజీని ప్రారంభించాక మద్రాసు కుంఫిణీ ప్రభుత్వం ప్రాథమిక 
స్థాయి పాఠ్య [గ్రంథాలను ప్రచురించడం మొదలు పెట్టాలనుకొంది. దాంతో 
1812లో కాలేజీకి అనుబంధంగా ఒక ముద్రణాలయం ఏర్పడింది. ఇతర 
భాషలతో పాటు తెలుగులో కూడా ఇక్కడ [గ్రంథ ప్రచురణ ఆరంభమయింది. 
1816లో ఎ.డి.కాంబెల్‌ ఇంగ్లీషులో రాసిన తెలుగు వ్యాకరణం 
ముద్రితమయింది. 1819లో రావిపాటి గురుమూర్తి రాసిన విక్రమార్శుని 
కథలు, 1820లో ఎ.డి. కాంబెల్‌ వ్యాకరణం రెండో ముద్రణ, 1821లో 
కాంబెల్‌ తెలుగు నిఘంటువు ముద్రితమయింది. ఇదే సమయంలో కమర్షియల్‌ 
ప్రెస్‌లో విలియం బ్రౌన్‌ రాసిన తెలుగువ్యాకరణం 1817లోను, ఆయనే రాసిన 
“ఎ వొకాబులరీ ఆఫ్‌ జెంటూ అంద్‌ ఇంగ్లీష్‌ అనే గ్రంథం 1818లో ను 
ముద్రితమయ్యాయి. 1820లో 'మద్రాసు వర్నాకులర్‌ అండ్‌ స్కూల్‌ బుక్‌ 
పబ్లిషింగ్‌ సొసైటీ పేరుతో ఒక సంస్థను ప్రభుత్వం స్థాపించింది. 1842 నాటికి 
కాలేజీలో అమ్మే పుస్తకాలను గురించి వర్తమాన తరంగిణి పత్రికలో ఒక ప్రకటన 
వచ్చింది. అందులో తెలుగు పుస్తకాల వివరాలు వాటి ధరలు ఉన్నాయి. 
ఇందులో వేమన పద్యాలు, బ్రౌను ఛందస్సు, అమరకోశం, అరేబియన్‌ నైట్సు, 
హంసవింశతి, వేణుగోపాల శతకం మొదలయిన పుస్తకాలున్నాయి. 
కాలేజీబోర్ట్డువారు తామే అన్ని పుస్తకాలను ్రచురించాల్సిన అవసరం లేదని 
ఇతరులు కూడా పుస్తకాలను ప్రచురించవచ్చని ప్రకటించడంతో అనేక 
ముద్రణాలయాలు ఏర్పడ్డాయి. 1836 నాటికి సుమారు 20 ముద్రాక్షరశాలలు 
ఏర్పద్దాయి. 1847లో “ఉపయుక్త గ్రంథధకరణి సభి కూడా ఒక ప్రచురణాలయాన్ని 
స్థాపించింది. 1857 నాటికి వీటి సంఖ్య 50కి పెరిగింది. వృత్తాంతిని, వర్తమాన 


10 మద్రాసులో తెలుగు పరిశోధన, ప్రచురణ 
తరంగిణి లాంటి ముద్రాక్షర శాలలు కూడా ఏర్చద్దాయి. 1842 నాటికి ఒక్క 
వర్తమాన తరంగిణి ప్రెస్‌లోనే 26 పుస్తకాలు ముద్రితమయ్యాయి. ఇందులో 
ఆదిపర్వం,మనుచరిత్ర,వసుచరిత్ర, వేమనపద్యాలు, కుచేలోపాఖ్యానం, భర్భహరి 
సంస్కృత శ్లోకాలు, ఆంధ్రనామ సంగ్రహం, హరిశ్చంద్ర నలోపాఖ్యానం, రుక్మిణీ 
కళ్యాణం, గజేంద్రమోక్షం, కాళహస్తి శతకం, దాశరథీ శతకం,సుమతీ శతకం, 
. భాస్మర శతకం, పంచతంత్ర కథలు ఇలా ఎన్నో పుస్తకాలున్నాయి. విదేశీయులు 
తాము రాసిన నిఘంటువులను, వ్యాకరణ (గ్రంథాలను, పాఠ్యపుస్తకాలను 
మద్రాసులోనే ప్రచురించారు. 
2.3 ప్రచురణలో ప్రాచుర్యం పొందిన సంస్థలు 

దేశీయులు కూడా ముద్రాక్షరశాలలను ఏర్పరచుకోవడానికి అవకాశం 
కలగడంతో అనేక ముద్రణ సంస్థలు ఏర్పడ్డాయి. 1852లో సి.పి.బ్రౌన్‌ తన 
ఇంగ్లీషు-తెలుగు నిఘంటువులో హిందువుల ్రెస్సులు చాలా వచ్చి ప్రచురణలు 
సాగిస్తున్నట్టు రాశాడు. అంటే ముద్రణాలయాలు విదేశీయులకే పరిమితం 
కాకుండా స్టానికులు కూడా ఈ రంగంలో దిగినట్టు అర్ధమవుతోంది. ముద్రణ 
రంగం ద్వారా భాషా సాహిత్య సేవే కాకుందా, వ్యాపారం పరంగా లాభసాటిగా 
కూడా ఉండడంవల్ల అనేకులు ఈ రంగంలోకి రావడం ప్రారంభించారు. ఈ 
రంగంలో విశేషంగా కృషిచేసిన వాళ్ళలో వావిళ్ళ, పురాణం, వేదం, అల్లాడి 
మొదలయిన కుటుంబాలు అ(గ్రస్థానంలో ఉన్నాయి. తరువాత పమ్మి 
త్యాగరాయశెట్టి ప్రెస్‌, చంద్రికా, ప్రీడం ప్రెస్‌, వెల్‌డన్‌ ప్రెస్‌ మొదలయినవి 
ప్రాధాన్యాన్ని సంపాదించుకొన్నవి. 

మద్రాసులో ముద్రణ, ప్రచురణకు సంస్థలు “చేసిన సేవతో పాటు 
వ్యక్తులు చేసిన సేవ కూడా గణనీయమయింది. ఎంతోమంది విద్వాంసులు 
ముద్రణాలయాలను స్థాపించి బాలశిక్ష నుండి భారతం వరకూ ఎన్నో గ్రంథాలను 
ప్రచురించారు. మాక్షిలన్‌ కంపెనీ ఒకటవ తరగతినుంచి ఏడో తరగతి వరకూ 
వాచకాలను, దేశపటాలను ప్రచురించింది. మార్సడన్‌ అనే ఆయన వీరేశలింగం 
సహాయంతో ప్రచురించిన వాచకాలు అన్ని పాఠశాలల్లోనూ ఉందేవి. లాంగ్‌ మన్‌ 


"మద్రాసులో ప్రచురణ 11 
(గీన్‌ కంపెనీవారు ప్రచురించిన రీడర్లు, ఆనందటప్రెస్‌వారి ఆనందవాచకాలు 
విస్తారమయిన ప్రచారాన్ని పొందాయి. క్రిష్టియన్‌ లిటరరీ సొసైటీవారు మత 
ప్రచారానికి సంబంధించిన పుస్తకాలతో పాటు, బహుజనపల్లి సీతారామచార్యుల 
శబ్దరత్నాకర నిఘంటువును కూడా ప్రకటించారు. ఇక వేదం వేంకటరాయశాస్థ్రి 
చేసిన సేవ అపారమయింది. ఆయన సొంతంగా జ్యోతిష్మతీ ముద్రణాలయాన్ని 
స్థాపించి తన రచనలతో పాటు, అనేక (గ్రంథాలను ప్రచురించారు. తెలుగు 
లిపిలో సంస్కృత కావ్యాలను తమ వ్యాఖ్యానాలతో ప్రకటించారు. ఆనందటప్రెస్‌, 
వావిళ్ళ ట్రెస్సు తెలుగు సాహిత్యానికి చేసిన అపారమయింది. వావిళ్ళవారు 
సరస్వతీ నిలయ ముద్రాక్షరశాలను స్థాపించారు. తరువాత అదే వావిళ్ళ (పెస్‌గా 
మారింది. వావిళ్ళ రామస్వామి శాస్తి ఆయన కుమారులు వావిళ్ళ 
వేంకటేశ్వరశాప్రి అనేక భాషల్లో అనేక గ్రంథాలను ప్రచురించారు. ప్రాథమిక 
పాఠశాలన్థాయివుస్తకాలు, కథలు, పండితులకు అవసరమయిన భారత 
రామాయణ, ప్రబంధాది కావ్యాలు ఎన్నో ప్రచురించారు. వావిళ్ళ వారి వద్ద 
దొరకని పుస్తకంలేదన్న రీతిలో ఆ ప్రచురణాలయం ప్రసిద్ధి పొందింది. 
అదేవిధంగా ఆనందప్రెస్‌ ఆర్‌ వెంకటేశ్వర్‌అంద్‌కోతో కలిసి సంస్కృతాంధ్ర, 
తమిళ, కన్నడ (గ్రంథాలను ప్రకటించింది. వాచకాలు, ఉపవాచకాలు, 
వ్యాకరణాలు, ప్రబంధాలు, భారత, భాగవత, రామాయణాలు, వాటి 
వచనానువాదాలు (ప్రచురించి ముదణారంగంలో తమదయిన శైలిని 
నిలబెట్టుకొన్నారు. ఇదే బాటలో రాయల్‌ అంద్‌ కో, ఎం. శేషాచలం అండ్‌ కో, 
ఆంధ్రబుక్‌ డిపో, స్వతంత్రప్రెస్‌, కాశీనాథుని ఆంధ్రగ్రంథమాల తెలుగు గ్రంథ 
ప్రచురణ రంగానికి చేసిన సేవ అపూర్వమయింది. 

వీటితో పాటు మద్రాసు విశ్వవిద్యాలయం కూడా తెలుగు పుస్తకాల 
ప్రచురణలో సంఖ్యాపరంగా తక్కువయినా విలువయిన పుస్తకాలను ప్రకటించింది. 
విష్ణుపురాణం, విష్ణమాయా నాటకం, కుమారసంభం విమర్శన, నన్నెచోడుని 
కుమారసంభవం, కవుల చరిత్రలు ముతతయున పుస్తకాలు ప్రచురించింది. 
కోరాడ రామకృష్ణయ్య, నిడుదవోలు వెంకటరావు, శిష్టా రామకృష్ణశాప్రి తదితరులు 


12 మద్రాసులో తెలుగు పరిశోధన, ప్రచురణ 
రచించిన పుస్తకాలను ప్రకటించింది. దక్షిణాంధ్రవాజ్బయ చరిత్ర, వేమన 
పద్యాలు, గ్రేట్‌ పొయెట్స్‌ లాంటి గ్రంథాలు ఇప్పటికీ లభ్యమవుతున్నాయి. 
మద్రాసు ప్రాచ్యలిఖిత గ్రంథాలయం తెలుగు ప్రచురణ రంగానికి చేసిన సేవ 
కూడా అపారమయింది. వ 

ముద్రణ ప్రారంభంకాకముందునుంచే మద్రాసు తెలుగు గ్రంథాల 
సేకరణకు, పరిరక్షణకు కేంద్రంగా మారింది. మద్రాసు ప్రభుత్వ ప్రాచ్యలిఖిత 
(గ్రంథాలయం, అదడయారు [గ్రంథాలయం తెలుగు (గ్రంథాల సేకరణలో 
ప్రముఖపాత్ర వహించాయి. ఈ సందర్భంగా మనం మద్రాసు ప్రభుత్వ 
ప్రాచ్యలిఖిత గ్రంథాలయం తెలుగు [గ్రంథాల సేకరణలోను, ప్రచురణలోను 
అందించిన అపారమయిన సేవను మననం చేసుకోవలసిన అవసరం ఉంది. 

మద్రాసు ప్రాచ్యలిఖిత గ్రంథాలయానికి 183 ఏళ్ళ చరిత్ర ఉంది. 
ప్రస్తుతం ఇది తమిళనాడు ప్రభుత్వం ఆధీనంలో ఉంది. ఈ గ్రంథాలయంలో 
సంస్కృతం, తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, మరారి, ఉర్దూ, అరబ్బీ, 
పర్షియన్‌ మొదలయిన భాషలకు సంబంధించిన సుమారు 70,000 పైగా 
రాతప్రతులు ఉన్నాయి. ఏ భాషో తెలియని 127 తాళపత్ర గ్రంథాలు కూడా 
ఉన్నాయి. ఈ రాతప్రతుల్లో చాలావరకు తాళపత్రాలు, మిగిలినవి కాయితాలమీద 
రాసినవి. ఇందులో సుమారు 20,000 [గ్రంథాలు ముద్రణ రూపంలోకి 
రావీడమన్నది గుర్తించాల్సిన అంశం. అంటే ఒక సంస్థ ఇరవై వేల పుస్తకాలను 
ప్రచురింపజేయడం సామాన్యమయిన విషయం కాదు. అందులోనూ ముద్రణ 
సౌకర్యాలు అరకొరగా ఉన్న కాలంలోనే ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ఈ 
(గ్రంథాలయం ఈ పనిని చేయగలగడం చెప్పుకోదగిన విషయం. అందుకే 
ఇప్పటికీ దక్షిణ భారతదేశంలో ఈ (గ్రంథాలయానికి మించిన గ్రంథాలయం 
మరొకటి లేదు. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడిన తరువాత ఇందులోని అనేక 
[గ్రంథాలు తాళ పత్రాలు ఆయా రాష్ట్రాలకు వెళ్ళిపోయాయి. అందులో భాగంగా 
3335 గ్రంథాలు హైదరాబాదులోని లిఖిత భాండాగారానికి 1960లో వెళ్ళాయి. 
అయినా ఇప్పటికీ ముఖ్యమయిన [గ్రంథాలన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇన్ని గ్రంథాలను 


మద్రాసులో ప్రచురణ 13 
సేకరించి ఈ (గ్రంథాలయానికి ఇంత కీర్తి రావడానికి కారకులయిన వారు 
ఇద్దరు ముగ్గురున్నారు. వాళ్ళందరూ పాశ్చాత్యులు కావడం విశేషం. అందులో 
మొదటివాడు కల్నల్‌ కాలిన్‌ మెకంజీ. ఈయన తన 29వ ఏట 1782లో 
నౌకాదళ ఇంజనీరుగా భారతదేశానికి వచ్చాడు. తరువాత సర్వేయర్‌ పదవిలోకి 
మారాడు. సర్వేయర్‌గా ఉన్న కాలంలో నైజాం, ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట 
మొదలయిన ప్రాంతాల్లో భారతీయ వస్తువులను "సేకరించడం మొదలు పెట్టారు. 
నారాయణరావు, ఆనందరావు, వెంకటరావు, పులిగడ్డ మల్లయ్య, లక్ష్మయ్య, 
కావలి వెంకటబొ(ర్రయ్య, వెంకట రామదాసు, విట్టలనాయన, కృష్ణారావు 
మొదలయిన వాళ్ళ సహాయంతో సాహిత్యానికి, చరిత్రకు, స్థానికాంశాలకు 
సంబంధించిన రాత ప్రతులను సేకరించాడు. దీనికోసం ఆయన ఎంతో డబ్బును 
ఖర్చు పెట్టాడు. 1818లో ఆయనకు సర్వేయర్‌ జనరల్‌ పదవి రావడంతో 
కలకత్తాకు వెళ్ళిపోయాడు. అప్పటిదాకా సేకరించిన రాత ప్రతులను కూడా 
తనతో తీసుకెళ్ళిపోయాడు. 1821 ఆయన మరణించాడు. మెకంజీ దగ్గరున్న 
రాత ప్రతుల్ని ఈస్ట్‌ ఇండియా కంపెనీలో గవర్నర్‌ జనరల్‌గా ఉన్న మారిస్‌ 
హేస్టింగ్స్‌ పదివేల పౌన్లకు మెకంజీ భార్యదగ్గరనుంచి కొన్నాడు. దీనికి విల్సన్‌ 
విషయానుసారంగా [గ్రంథ పట్టికను తయారు చేశాడు. పట్టికను ఆధారం 
చేసుకొని కొన్ని గ్రంథాలను లండన్‌లో ఉన్న ఇండియా ఆఫీసు లైబ్రరీకి, 
మరికొన్నిటిని కలకత్తాలో ఉన్న ఏషియాటిక్‌ లైైబరీకి, మిగిలిన వాటిని 
దక్షిణభారతదేశం లోని మద్రాసుకు పంపాడు. మద్రాసుకు చేరిన గ్రంథాలను 
మొట్టమొదట 1828లో కాలేజీ లైబ్రరీలో పెట్టారు. అప్పటినుంచి తాళపత్రాబకు 
ఒక గ్రంథాలయం ఏర్పడింది. దీన్ని 1830లో లిటరరీ సొసైటీకి మార్చారు. 
1847లో సెయింట్‌ జార్జి కోటలో ఉన్న కాలేజీ లైబ్రరీకి మార్చారు. అప్పటిదాకా 
(గ్రంథాల సేకరణ జరుగుతూనే ఉంది. ప్రాచ్యలిఖిత గ్రంథాలయానికి 1869లో 
మొట్టమొదటి (గ్రంథాలయ అధ్యక్షుడిగా పిక్‌ఫోర్ట్‌ని నియమించారు. 

మెకంజీ తరువాత అముద్రిత (గ్రంథాలను సేకరించిన వాడు 
సి.పి.బ్రౌన్‌ ఈయన కడప, మచిలీపట్నం మొదలయిన ప్రాంతాల్లో వివిధ 


క్షే మద్రాసులో తెలుగు పరిశోధన, ప్రచురణ 
హోదాల్లో ఉద్యోగం చేసినప్పుడు ఉద్యోగంతో పాటు (గ్రంథసేకరణను కూడా 
నియతిగా చేసేవాడు. తాళపత్ర గ్రంథాలను సేకరించడంతో పాటు, లేఖకులను 
నియమించి తాళపత్ర (గ్రంథాలను కాయితాలమీద శుద్ధప్రతులు రాయించాడు. 
(్రంథపరిష్మరణలు చేయించాడు. కొన్ని కావ్యాలకు సరళమైన భాషలో టీకా 
తాత్పర్యాలను రాయించాడు. వాటిలో కొన్నిటిని ముద్రించాడు. కొన్నిటికి 
పదసూచికలు కూడా రాయించాడు. వేమన, సుమతి పద్యాలను సేకరించడంతో 
పాటు వేమన పద్యాలను కొన్నిటిని ఇంగ్లీషులోకి అనువాదం కూడా చేశాడు. 
కొన్ని గ్రంథాలకు ఇంగ్రీషు సంగ్రహ అనువాదాలు చేశాడు. కొన్నిటికి మంచి 
పీఠికలు రాశాడు. ములుపాక బుచ్చయ్యశాస్తిచేత 1834లో వసుచరిత్రకు 
వ్యాఖ్య రాయించి, 1889లో బౌను దాన్ని ప్రచురించాడు. భారత, 
రామాయణాలు, కావ్యాలు, ప్రబంధాలు, లేఖలు, స్థానిక చరిత్రలు ఇలా 
ఎన్నో ఆయన సేకరించినవాటిలో ఉన్నాయి. ఆయన సేకరించి మద్రాసు 
ప్రాచ్యలిఖీత (గ్రంథాలయంలో భద్రపరచిన [గ్రంథాలలో ఉత్తర రామాయణం, 
భారతం, జైమిని భారతం, భాగవతం, విష్ణుపురాణం, స్కాంద పురాణం, 
హరివంశం, కాశీ ఖండం, కాళహస్తీ మహాత్యం, అహల్యా చరిత్రం, అనిరుద్ధ 
చరిత్ర, ఆముక్త మాల్యద, కవికర్ణ రసాయనం, చంద్రరేఖా విలాపం, నీలాసుందరి 
పరిణయం, మనుచరిత్ర, వసుచరిత్ర, మొల్ల రామాయణం, యయాతి చరిత్ర, 
రాఘవ పాండవీయం, రాధిక స్వాంతనం, రామాభ్యుదయం, రాఢామాధవ 
సంవాదం, విక్రమార్మ చరిత్ర, విజయ విలాసం, వీరభద్ర విజయం, వైజయంతీ 
విలాసం, హంసవింశతి, సింహాసన ద్వాత్రింశిక, హరిశ్చంద్రోపాఖ్యానం, 
పండితారాధ్య చరిత్ర, పరమయోగి విలాసం, సారంగధర చరిత్ర, నవనాథ 
చరిత్ర, ఆంధ్రశబ్ద చింతామణి, అప్పకవీయం, కవిజనాశయం, సులక్షణసారం, 
ఆంధ్రనామసం[గ్రహం మొదలయిన 228 [గ్రంథాలున్నాయి. 

మెకంజీకన్నా ముందుగానే 1803-1811 ప్రాంతంలో డాక్టర్‌ లైడన్‌ 
అనే భాషాశాస్త్రజ్డుడు భారతదేశంలో పర్యటించి తెలుగు, తమిళ, కన్నడ 
రాతప్రతులను సేకరించి వాటిని లండన్‌లోని ఇండియా ఆఫీసు లైబ్రరీకి 


మద్రాసులో ప్రచురణ . 15 
తీసుకెళ్ళాడు. బ్రౌన్‌ వాటి విలువను గుర్తించి, వాటిని కుంఫిణీ ప్రభుత్వంద్వారా 
కొనిపించి మద్రాసు ప్రాచ్యలిఖిత గ్రంథాలయానికి తెప్పించాడు. ఆ తరువాత 
మానవల్లి రామకృష్ణకవి, వేటూరి ప్రభాకరశాస్త్రి మొదలయిన వాళ్ళు ఈ 
(గ్రంథాలయం తరఫున దేశంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి రాతప్రతులను, 
తాళపత్ర (గ్రంథాలను సేకరించి ఈ (గగంథధాలయంలో భద్రపరిచారు. ఈ 
(గ్రంథాలయానికి ఎవరయినా వెళ్ళవచ్చు. ఇక్కడ అకారాది క్రమంలో (్రంథపట్టిక 
ఉంది. ఎన్నో అమూల్యమయిన (గ్రంథాలను ఈ [గ్రంథాలయం ప్రకటించింది. 
ఈ [గ్రంథాలయం ఆరునెలలకు ఒకసారి బహుభాషా సంచికను వెలువరిస్తుంది. 
అందులో చిన్న చిన్న గ్రంథాలను ప్రచురించి ప్రపంచం దృష్టికి తీసుకొసోంది. 
ప్రస్తుతం ఈ (గ్రంథాలయంలో వివిధ భాషలకు సంబంధించిన తాళపత్ర 
[గ్రంథాలు 50,180 ఉన్నాయి, కాయితాలమీద రాసిన రాతపత్రాలు 22, 184 
ఉన్నాయి. మొత్తంమీద 72,314 (గ్రంథాలున్నాయి. ఇందులో తెలుగు తాళపత్ర 
(గ్రంథాలు 806, రాతప్రతులు 1426 మొత్తం 2232 ఉన్నాయి. ఇవి కాక 
మొత్తం 25,378 అచ్చయిన పుస్తకాలున్నాయి. ఇందులో తెలుగు గ్రంథాలు 
1875 ఉన్నాయి. తెలుగు పుస్తకాల వివరాలు తెలుసుకోవడానికి 24 
కేటలాగులు ఉన్నాయి. 
ఆనాటి ముద్రాక్షరశాలల్ని గురించి మతుకుమల్లి నరసింహశాస్త్రి 
1864లో తాను రాసిన 'చెన్నప్రరీ విలాసము” అనేకావ్యంలో ఇలా వర్ణించాడు. 
దీనిద్వారా ఆనాటి ముద్రాక్షరశాలలకు ఎంత ప్రాముఖ్యమందో (గ్రహించవచ్చు. 
విద్యానిలయ మాది విద్యానిలయము 
కళానిధి జ్యోతిష్కళానిధియును 
శారదా నిలయంబు జ్ఞాన సూర్యోదయంబు 
నల సూర్యారోకనము సరస్వ 
తీ నిలయంబు నాది సరస్వతీ నిలయంబు 
వివేక రత్నాకంబు 
నన వివేకాదర్శ మన వర్తమాన తరంగిణియు 
ననంగ రమణ జెందు 


16 మద్రాసులో తెలుగు పరిశోధన, ప్రచురణ 

నందు హిందూ ప్రక్షప్త ముద్రాక్షరాల 

యము అశేష మనీషి జనాభినంద్య 

మాన విభవాన్వితంబులై మాననీయ 

శారదా టంకశాలికా చారు రేఖ! 
అని అప్పటికి ప్రముఖంగా ఉన్న కొన్ని ముద్రాక్షరశాలల్ని గురించి చెప్పాడు. 

వ(ద్రానులో ఈ రంగంలో వావిళ్ళవారు చేనిన కృషి 
ప్రశంసనీయమయింది. వావిళ్ళ రామస్వామిశాస్త్రికి భాషా సాహిత్యాలమీద 
ఉండే వ్యామోహం అలవికానిది. లాభాపేక్షలేకుండా కేవలం సాహిత్యాన్ని 
వ్యాపింపజేయడానికే ఆయన ప్రచురణాలయాన్ని స్థాపించారు. 1854లో 'ఆది 
సరస్వతీ నిలయం” పేరుతో ఆయన ఒక ప్రచురణాలయాన్ని నెలకొల్పారు. 
అంతకుముందు కూడా ఆయన ఇలాంటి ప్రయత్నాలు కొన్నిచేసినప్పటికీ అవి 
ఫలించలేదు. వివేక రత్నాకర ముద్రశాల, ఆది సరస్వతీ నిలయం, వావిళ్ళ 
ప్రెస్‌ ఇలా రకరకాల పేర్లతో ముద్రణ రంగంలో విశేష సేవచేసి చిరకీర్తిని 
సంపాదించుకున్నారు. 1854 నుంచి 1891 వరకు వావిళ్ళ రామస్వామి శాస్త్రి 
అనేక (గ్రంథాలకు వ్యాఖ్యానాలు రాసి ప్రచురించారు. మొదటి ఎనిమిదేళ్ళలోనే 
రామాయణ, మహాభారతాది పదిహేడు సంస్కృత [గ్రంథాలను తెలుగు లిపిలో 
ముద్రించారు. మరో యాభై ఇతర [గ్రంథాలను కూడా ప్రచురించారు. 1876లో 
లండన్‌లోని బ్రిటిష్‌ మ్యూజియం [గ్రంథాలయం వావిళ్ళవారు ప్రచురించిన 
సంస్కృత (గ్రంథాల పట్టికనువిడుదల చేసింది. దాని ప్రకారం వావిళ్ళవారివి 
17 గ్రంథాలున్నాయి. రామస్వామిశాస్త్రి 1891లో మరణించే నాటికి వావిళ్ళవారు 
యాభై గ్రంథాలను ప్రచురించారు. తరువాత ఆయన కుమారుడు వావిళ్ళ 
వెంకటేశ్వరశాప్తి తండ్రిమార్గంలోనే ప్రచురణలను కొనసాగిస్తూ వచ్చారు. ఆయన 
1956లో మరణించేనాటికి తెలుగుతో పాటు తమిళం, సంస్కృతం, ఇంగ్లీషు 
భాషల్లో సుమారు తొమ్మిది వందల పుస్తకాలను ప్రచురించారు. వారు ప్రచురించిన 
పుస్తకాలు ఎంతగా ప్రజాదరణ పొందాయో చెప్పనవసరంలేదు. వావిళ్ళవారు 
దేవనాగర లిపిలో ప్రచురించిన రామాయణ, భారతాల పద్దెనిమిది సంపుటాలను 


మద్రాసులో ప్రచురణ గా 
ఒక పట్టపు ఏనుగుపై అంబారి కట్టి మంగళవాయిద్యాలతో ఊరేగించారు. ఏ 
ప్రచురణ సంస్థకూ ఇలాంటి గౌరవం లభించి ఉండదు. ఇటీవలి కాలం వరకూ. 
వావిళ్ళవారు తమ ప్రచురణ సేవను కొనసాగిస్తూ వచ్చారు. మళ్ళీ ఇప్పుడు 
హైదరాబాదునుంచి తమ కార్యకలాపాల్ని కొనసాగించడానికి ప్రయత్నిస్తున్నారు. 
2.4 ప్రచురించిన గ్రంథాలు 


1. శ్రీమద్రామాయణము 2. లీలావతి గణితము 
3. అమరము 4. గురుబాలప్రబోధిక 

5. గౌతమస్కృతి 6. పరాశరమాధవీయము 
7. ఉత్తరగీత' 8. శంకరవిజయము 

9. భోజచంపూ, సవ్యాఖ్య 10. అభిధానరత్నమాల 


క్ష. సంస్కృతశ్రీభాగవతము 12. ఆంధ్రభాగవతము 
13. సవ్యాఖ్యానరఘువంశము 14. మేఘసందేశము 


15. భట్టికావ్యము 16. శబ్దమంజరి 

4. విష్ణసహ(స్రనామభాష్యము 18. బాలరామాయణము 
09. ఉపదేశసాహప్రి 20. కాశీమాహాత్యము 

లే, విష్ణుపురాణము-మూలము 22. గరుదపురాణము 

23. విశ్వకోశము-సటీక 24. హారావళి-సటీక 

25. మేదినీకోశము-సటీక 26. నానార్ధరత్నమాల-సటీక 
27. మనుస్మృతి 28. పరాశరస్యృతి 

29. పుష్పబాణవిలాసము _. _ 30. చెన్నప్రరీవిలాసము 

31. కాశీఖండము 32. భారతము-ఆదిసభాపర్వములు 
33. శృంగారనైషధము 34. రాఘవపాండవీయము 
35. అప్పకవీయము 36. సుదక్షిణాపరిణయము 
37. శిశుపాలవధము 38. సమీరకుమారవిజయము 
39. వసుచరిత్రము 40. శంకరవిజయవిలాసము 


41. యోగశాస్త్రము 42. వీరభద్రవిజయము 


18 


తత. 
45. 
త్తే. 
త్తం, 
51. 
583. 
ర5్‌ర్‌. 
57. 
59. 
61. 
63.. 
65. 
67. 
68. 
69. 
గ. 
79. 
75. 
"77/7. 
79. 
8కే. 
83. 
85. 
8. 
89. 
91. 


మద్రాసులో తెలుగు పరిశోధన, ప్రచురణ 


భోగినీదందకము తత్న 
భాస్మరరామాయణము 46. 
శ్రీకృష్ణకర్ణామృతము 48, 
హాలాస్యమాహాత్యము 50. 
నరకాసురవ్యాయోగము ర్‌ 
ముహూర్తదర్పణము ర5్‌4. 
నక్షతచూడామణి 56. 
సౌందర్యలహరి 58. 
వైద్యశతళశ్తోకి 60. 
వృద్ధపరాశరము 62. 
కార్తీకమహాత్యము 64. 
రంగరాయచరిత్రము 66. 
శివరహస్యఖండము 
యాజుషపూర్వప్రయోగచంద్రిక 
బుగ్వేదప్రయోగాదర్శము "70. 
ద్వాదశోపనిషత్తులు (వచనం)72. 
వివేకచూడామణి 77త్త 
హరవిలాసము "76. 
శిశుపాలవధము "78. 
ధనుర్మాసమాహాత్యము 80. 
ఆంధ్రశబ్దమంజరి 82. 
రత్నపరీక్ష రడ 
వేమనపద్యములు 86. 
ఛప్పన్నశాస్త్రము 88. 
అవ్టాంగహృదయము 90. 
చరకసంహిత 92, 


ఉత్తరరామాయణము 
కళాపూర్ణోదయము 
శ్రీరామకర్ణామృతము 
వృత్తరత్నాకరము 
అధ్యాత్మరామాయణము 
మూకపంచాశతి 
పంచాంగప్రకటనము 
శివానందలహరి 
గోపికాగీతములు 
వ్రతచూడామణి 
మాఘపురాణము 
ధర్మసింధువు 


ఆమరుకకావ్యము 

బ్ర హ్మోత్తరఖందము 
పెద్దబాలశిక్ష 
కావ్యాలంకారసం[గ్రహము 
శ్రీరామోదన్నమ్‌ 
గయామాహాత్యము 
ఆంధ్రచంద్రాలోకము 
రామాభ్యుదయము 
నలచరిత్రము (ద్విపద) 
లగ్నసర్వస్వము (పాతప్రతి) 
బసవరాజీయము 
గదనిగ్రహము 


మద్రాసులో ప్రచురణ 19 


99. 
95. 
త్ర 
99. 
101. 
103. 
105. 
107. 
109. 


కే. 
119. 


మమత 
, కేమేర్‌ 
116. 
కేగి 
115. 
119. 
120. 
121. 
122. 
129. 
124. 
125. 


నాడీజ్ఞానము 94. సుశుతసంహిత 
అష్టకవర్లు 96. వైశ్యపురాణము 
పంచతంత్రము 98. మార్మందడేయపురాణము 
నృసింహపురాణము 100. హరివంశము 
హరిశ్చంద్రోపాఖ్యానము 102. భాగవతచంపువు 
భారతచంపువు 104. సులక్షణసారము 
ఆంధ్రనామసం[గ్రహము 106. ఆంధ్రనామశేషము 
సాంబనిఘంటువు 108. తిరుక్కురళ్‌ 
చెన్నబసవపురాణము 110. శ్రీసూక్తమ్‌ 
బుగ్వేదసంధ్యావందనము 112. ఆపస్తంబప్రవరకాండము 
బుధధర్మశా(స్తము 

గోపీనాథరామాయణము 

యాజ్ఞవల్యస్కుతి (మూడుకాందములు, 

లిఖితస్కృతి (తెలుగర్ధసహితం) 

వర్ద్ణాశ్రమ ధర్మకాండము - శ్రీవైద్యనాథదీక్షితై: 
శ్రీమద్వాల్మీకిరామాయణము (పరమార్ధచంద్రికా వ్యాఖ్యాసహితం) 
మనుచరిత్రము -వ్యాఖ్యానసహితం 


ఆముక్తమాల్యద -వ్యాఖ్యానసహితం 
కాలామృతము -బృహజ్ఞాతకము 

చంద్రాలోకము (సంస్కృత-ఆంధ్రటీకాసహితము) 
అష్ట్రోత్తరశతోపనిషత్తులు (మూలం) 
దశోపనిషత్తులు (ఆంధ్రటీకాసహితము) 
శ్రీవిష్ణుపురాణము (సవ్యాఖ్యానము) 


20 


మద్రాసులో తెలుగు పరిశోధన, ప్రచురణ 


. దశకుమారచరిత్రమ్‌ (సంస్కృతం -తెలుగులిపి) 

. శ్రీమద్దేవీభాగము (సవ్యాఖ్యానము) 

. సీతారామాంజనేయసంవాదము (సటీక) 

. వేదాంతపంచదశీప్రకరణము (సవ్యాఖ్యానాంధ్రటీక) 
. చెన్నపురీవిలాసము 

శ కల్యబభ్ధియానమీమాంసా 

. హారీతధర్మశాస్త్రము 

. ఆశ్వలాయనప్రవరకాండము 

. యజుర్వేదసంధ్యావందనము 

. పురుషసూక్తము 

. తొల్మాప్పియము 

. త్రిలింగలక్షణశేషము 

. భరతరసప్రకరణము (సాంధ్రతాత్పర్యము) 

189. 
140. 


కవిజీవితము-గురజాడ శ్రీరామమూర్తి 
లంకావిజయము (రావణదమ్మీయము) 


వ్యాఖ్యానాలు గల సంస్కృత గ్రంథాలు (తెలుగులిపిలోనివి) 


౧౧ ౦ ఎ ౯లాల్గ|ం ఏమ లు రర శ 


. శ్రీమద్రామాయణము -వ్యాఖ్యానచతుష్టయము 

. గరుదపురాణము-సవ్యాఖ్యానాంధ్ర తాత్పర్యసహితము 
. శ్రీమహాభారతము-గచ్చద్వ్యాఖ్యాసహితము 

. శ్రీమద్భాగవతము -శ్రీధరీయవ్యాఖ్యాసహితము 

న శ్రీమద్దేవీభాగవతము -సవ్యాఖ్యానము 

. కాలామృతము-సవ్యాఖ్యానాంధ్ర తాత్పర్యసహితము 
. అభినవషడశీతి-సవ్యాఖ్యానము 

. మనుస్కృతి-సవ్యాఖ్యానాంధ్ర టీకాసహితము 

. వేదాంతపంచదశీప్రకరణము -సవ్యాఖ్య-సాంధ్రటీక 


10. శంకరవిజయము-సవ్యాఖ్యానము 
11. షడుపనిషద్భాష్యమ్‌-ఆనరందగిరి, శ్రీశంకర, విశిష్టాద్వైత భాష్యేణ 


మద్రాసులో ప్రచురణ 21 
సంయోబితమ్‌ 


12. 
139. 
కేడ్స 
15. 
16. 
క. 
18. 
19. 
20. 
బే, 
బది, 
23. 
బైశ్త 
25. 
26. 
2, 
28. 
29. 
30. 
81. 
32. 


బృహదారణ్యకోపనిషత్‌ -భాష్యము (సంస్కృతము) 
కుమారసంభవమ్‌ -సవ్యాఖ్యానమ్‌ 
భర్శహరి-వ్యాఖ్యాన ప్రతిపదాంధ్ర టీకాతాత్పర్యసహితమ్‌ 
భారతి (కిరాతార్జునీయమ్‌) సవ్యాఖ్యానమ్‌ 
మహిషశతకమ్‌ -సవ్యాఖ్యానాంధ్రటీక 
మేఘసందేశము -సవ్యాఖ్యానాంధ్ర టీకాతాత్పర్య 
మాఘము-సవ్యాఖ్యానము 

రఘువంశము -సవ్యాఖ్యానము 

హంససందేశము -సవ్యాఖ్యానము 
ఉత్తరరామచరిత్రమ్‌ -సవ్యాఖ్యానము 
వేణీసంహారము-సవ్యాఖ్యానము 
శాకుంతలనాటకమ్‌ -సవ్యాఖ్యానము 
భారతచంపూ-సవ్యాఖ్యానము 

భాగవతచంపూ -సవ్యాఖ్యానము 
రామాయణచంపూ -సవ్యాఖ్యానము 
తర్మసంగ్రహము-సవ్యాఖ్యానము 
ప్రతాపరుద్రీయము -సవ్యాఖ్యానము 

కేశవాది చతుర్వింశతినామ భాష్యమ్‌ 
లక్ష్మీసహ్రమ్‌ -సవ్యాఖ్యానమ్‌ 
శ్రీవిష్టసహ(్రనామస్తోత్రము-టీకా శంకరభాష్యసహితమ్‌ 
శంకర గీతాభాష్యమ్‌ 


సాంధ్ర తాత్పర్యగ్రంథాలు 


క్షే 


శ్రీమద్రామాయణము బాల, అయోధ్యా, అరణ్య, కిష్కింధా, సుందర, 
యుద్ధ, ఉత్తరకాండములు 


ల ధనుర్మాసమాహాత్యము 


22 


మద్రాసులో తెలుగు పరిశోధన, ప్రచురణ 


3. పద్మపురాణాంతర్గత మాఘపురాణము 


త్తే భవిష్యపురాణము-బ్రాహ్మపర్వము 


5. శ్రుతిరత్నమాలికా 
7. శ్రీనిత్యానుసంధానము 
9. కేరళప్రశ్నము 


క్షే. 
19. 
15. 
మగ్‌ 
19. 
బే 
2౩. 
25. 
లై, 
29. 
31. 
33. 
85. 
త్‌. 
39. 
త్తే 
తత. 
45. 
త్త 
తం. 
51. 


ఛప్పన్నము ప్రశ్నశాస్తము 
జాతకపారిజాతము 
జైమినిసూత్రములు 
భృగుసూత్రములు 
భూగర్భజలజ్ఞానశాస్తము 
రెట్టమతశా(స్తము 

వనమాల (వర్షఫ్రణి) 
వృద్ధపారాశర్యము 
సనత్ముమార గృహవాస్తు 
సర్వార్ధచింతామణి 
'హోరారత్నమాల 
ఆశ్వలాయనప్రవరకాందము 
పరాశరస్కృతి 
బృహస్పతిస్కృతి 

మనుస్కృతి 

సనాతన మానవధర్మములు 
అద్వైతానుభూతి 
అద్వైతోపదేశ పంచరత్నములు 
అవధూతగీత 

ఆత్మపూజ 
ఆత్మానాత్మవివేకము 


6. సత్యనారాయణవ్రతకల్పము 
8. అష్టకవర్జు 


10. 
[21 
షేత్త 
16. 
186. 
20. 
ఐ22. 
బిడ్త 
26. 
28. 
30. 
32. 
34. 
36. 
38. 
40. 
త్తి, 
ర్తీత్త 
46. 
4రి. 
50. 
52. 


ఖేటకదర్శనము 
జాతకచంద్రిక 
జ్యోతిషార్ణవనవనీతము 
బృహజ్ఞాతకము 
భావార్థ చంద్రిక 
మయవాస్తు 
లఘుతాచకము 
వాస్తుసర్వస్వము 
సనత్ముమార శిల్చ్పశాస్తము 
స్వప్నశాస్త్రము 
సారావళి 
ఆపస్తంబప్రవరకాండము 
గౌతమస్కృతి 
పులస్త్వ్యస్కృతి 

బుధస్కృతి 
శంఖలిఖీతస్కృతి 
హారీతస్కృతి 

అద్వైత పంచరత్నములు 
అపరోక్షానుభూతి 
ఆనందలహరి 
ఆత్మవిద్యావిలాసము 
ఉపదేశసాహస్రి 


మద్రాసులో ప్రచురణ 23 


53. 
55. 
57/7. 
59. 
61. 
63. 
65. 


బుభుగీత 54. కామకలావిలాసము 
గణేశగీత 56. జ్ఞానవాశిష్టము 
నైష్మర్మసిద్ధి 58. స్వారాజ్యసిద్ధి 
పంచీకరణము 60. భగవద్గీతలు 
మహావాక్యదర్పణము 62. యజ్ఞవరాహ భగవద్గీత 
రామగీతా 64. వ్యవహారపంచకము 
వివేకచూడామణీత్యాదులు _ 


2.5 మద్రాసులో తొలినాటి ముద్రణాలయాలు 


౪.౯9 వా రాలు యా 2... 


టా ర టా టా టా ట్రా గబా బా ో 
00 ఆప ఈ ల ఊప 63 ౨ $:4 (౫) 


జ్ఞానసూర్యోదయ ముద్రాక్షరశాల-మదరాసు 
వివేకకళానిధి ముద్రాక్షరశాల-మద్రాసు 
శ్యామలా ముద్రాక్షరశాల -శ్రీమచ్చన్నపురి 
శ్రీరాజరాజేశ్వరి నికేతనము (ప్రెస్‌-మద్రాసు 
శారదాంబావిలాస ముద్రాక్షరశాల-మద్రాసు 
ఆదివిద్యావిలాస ముద్రాక్షరశాల-మద్రాసు 
విబుధమనోహారిణి ముద్రాక్షరశాల-మద్రాసు 
వివేకాదశన్‌ ముద్రాక్షరశాల-మద్రాసు 
కలారత్నాకర ముద్రాక్షరశాల -చెన్నపురి 


. వాణీనికేతన ముద్రాక్షరశాల -చెన్నపట్టణము 
. సంజీవనీ ముద్రాశాల-మదరాసు 

. శ్రీనలయ ముద్రాక్షరశాల-చెన్నపురి 

. మిషన్‌ ప్రెస్‌-వేపేరి-చెన్నపట్టణం 

. ఆనంద ముద్రణాలయము-మదరాసు 

. ఆనందప్టీమ్‌ (పైస్‌-మద్రాసు 

. బ్రిటిష్‌ మాడల్‌ (పెస్‌-చూలై-మద్రాసు 

. శ్రీసరస్వతీనిలయ ముద్రాక్షరశాల -చెన్నపురి 
. కొలంబియన్‌ ముద్రాక్షరశాల -చెన్నపట్టణము 


బడ 


19. 
20. 
జ. 
న. 
. ఆదిసరస్వతీనిలయ ముద్రాక్షరశాల-తండయార్చేట-మద్రాసు 
24 . 
బర్‌. 
26. 
లగ, 
28. 
29. 
80. 
31. 
82. 
39. 
34. 
35. 
36. 
87. 
38. 
39. 
త్త, 
త్న. 
త్తబ్తి 
49. 
డ్తేర్తే 


23 


మద్రాసులో తెలుగు పరిశోధన, ప్రచురణ 
మురహరి ముద్రాక్షరశాల-చెన్నపట్టణము 
సరస్వతీనిలయ ముద్రాక్షరశాల -శ్రీమచ్చన్నపురి 
శ్రీవాణీనిలయ ముద్రాక్షరశాల -చెన్నపురి 
వేదం అండు కంపెని ముద్రాక్షరశాల-మద్రాసు 


ఇండియా ముద్రాక్షరశాల-చెన్నపురి 

కళానిధి ముద్రాక్షరశాల-మద్రాసు 
శ్రీరామానంద ముద్రాక్షరశాల -శ్రీమచ్చెన్నపురి 
చింతామణి (పెస్‌-పురశవాక్కం-మద్రాసు 
వాణీదర్చణ ముద్రాక్షరశాల-మద్రాసు 
దేశభాషాగ్రంథకరణసభవారి ముద్రాక్షరశాల-మద్రాసు 
స్టార్‌ ఆప్‌ ఇండియా ముద్రాక్షరశాల-మద్రాసు 
విద్వన్న్మోదతరంగిణీ ముద్రాక్షరశాల-మద్రాసు 
ఆల్బీనియన్‌ (పెస్‌-మద్రాసు 

ఎం(పెస్‌ ఆఫ్‌ ఇండియా (పెస్‌-మద్రాసు 
సి.3.ఎస్‌. పైస్‌-మద్రాసు 

స్కాటిమ్‌ ప్రెస్‌-పాప్‌హామ్స్‌ హొసు-మద్రాసు 
కాక్స్‌టన్‌ (పెస్‌-మదరాసు 

కమలానంద ముద్రాక్షరశాల-మద్రాసు 
ఆదికలానిధి ముద్రాక్షరశాల-మద్రాసు 
వసురత్నాకర ముద్రాయంత్రము-మద్రాసు 
జ్యోతిష్కళానిధి ముద్రాక్షరశాల-మద్రాసు 
వాణీవిలాస ముద్రాక్షరశాల -చెన్నపట్టణము 
గీర్వాణభాషారత్నాకర ముద్రాక్షరశాల-చన్నపురి 
ప్రభాకర ముద్రాక్షరశాల -చింతాద్రిపేట -చెన్నపురి 
జ్యోతిష్మతీ ముద్రాక్షరశాల -చెన్నపురి 


మద్రాసులో ప్రచురణ 25 


45. 
46. 
త్తే, 
4రి. 
త9, 
50. 
51. 
52. 
53. 
ర్‌డ, 
55. 
56. 
57. 
55. 
59. 
60. 
6]. 
62. 
69. 
64. 
65. 
66. 
67. 
65. 
69. 
"70. 


శంకరగుణదర్పణ ముద్రాక్షరశాల-మద్రాసు 
వివేకరత్నాకర ముద్రాక్షరశాల-మద్రాసు 
అమెరికన్‌ మిషన్‌ ప్రెస్‌ 1841-65 

ఆది విద్యానిలయ ముద్రాక్షరశాల 

ఆది వివేకాదర్శ ముద్రాక్షరశాల 

ఎధీనియం ప్రెస్‌ 

ఎస్‌.పి.సి.3. ప్రెస్‌ 

ఓరియంటలిస్ట్‌ పెస్‌ 

కమర్షియల్‌ (ప్రెస్‌ 

కర్టాటిక్‌ క్రానికల్‌ 

కల్వివిళక్కు అచ్చుకూటం 

కొలసుట్‌ ఉల్‌ అక్బర్‌ 

క్రిష్టియన్‌ నాలెడ్డి సొసైటి ప్రెస్‌ 

ది అబ్దర్వర్‌ 

ది కన్సర్వేటివ్‌ ప్రెస్‌ 

ది స్పెక్టేటర్‌ 

పబ్లిక్‌ ఇన్‌'స్టక్షన్‌ (ప్రెస్‌ 

మద్రాసు కూరియర్‌ ప్రెస్‌ 

మ'ద్రాసు గజిట్‌ ప్రెస్‌ 

మద్రాసు సర్యులేటర్‌ అండ్‌ జనరల్‌ క్రానికల్‌ 
మాస్తర్‌ సి. జె.టేలర్‌గారి అధీనంలో ఉన్న పురుషవాకంలోని ప్రెస్‌ 
మిష్టర్‌ జెగ్రాంట్‌వారి లిథో గ్రాఫిక్‌ (ప్రెస్‌ 

మేల్‌ ఎసైలమ్‌ (ప్రెస్‌ 

మేస్తర్‌ ఇగార్జన్‌ గారి అధీనంలో ఉన్న రాయపురంలోని (ప్రెస్‌ 
వర్తమాన తరంగిణి ముద్రాక్షరశాల 
విద్యానిలయముద్రాక్షరశాల 


26 


"7 
(72, 
"73. 
"/త్తీ 
"75. 
"76. 
(7/7, 


వివేకదర్పణముద్రాక్షరశాల 
వివేకధర్మముద్రాక్షరశాల 
వివేకవిద్యానిలయముద్రాక్షరశాల 
వివేకాదర్శముద్రాక్షరశాల 
వృత్తాంతిని ప్రెస్‌ 
శారదానిలయముద్రాక్షరశాల 
సరస్వతీ అచ్చుకూం 


8. సరస్వతీ పీఠం ముద్రాక్షరశాల 
"79, సూర్యాలోకముద్రాక్షరశాల 
80. సేలమ్‌ ప్రెస్‌ 

81. స్కాటిష్‌ ప్రెస్‌ 

82. స్తాండర్స్‌ ప్రెస్‌ 

ల (౮ 

83. హిందూప్రక్షిప్త ముద్రాక్షరశాల 
84. హిందూ ప్రెస్‌ . 


మొదలయిన అనేక ముద్రణాలయాలు ఆ కాలంలో ప్రసిద్ధిపొందాయి 


మద్రాసులో తెలుగు పరిశోధన, ప్రచురణ 





మద్రాసు విశ్వవిద్యాలయంలో పరిశోధన 


3.1 పరిశోధనకు పుట్టినిల్లు 

భారతదేశం (బిటిషువారి అధీనంలోకి వచ్చిన తరువాత 
భారతదేశంలోని మూడు ప్రాంతాల్లో వాళ్ళు విశ్వవిద్యాలయాలు నెలకొల్పి ఉ 
న్నత విద్యకు అవకాశం కల్పించారు. ఆ మూడు ప్రాంతాల్లో మద్రాసు ఒకటి. 
మద్రాసులో నెలకొల్పిన మద్రాసు విశ్వవిద్యాలయం దక్షిణభారత ప్రాంతానికి 
సంబంధించింది. దక్షిణ భారతదేశంలో విశ్వవిద్యాలయ స్థాయిలో 
చదువుకోదలచిన ప్రతి ఒక్కరూ అనివార్యంగా మద్రాసు విశ్వవిద్యాలయంలోనే 
చదువుకోవలసిన పరిస్థితి. అందువల్ల తెలుగువాళ్ళందరూ కూడా మద్రాసు 
విశ్వవిద్యాలయంలోనే తమ ఉన్నత చదువులు చదువుకొన్నారు. ఈ నేపథ్యంలో 
తెలుగు భాషా సాహిత్యాల అధ్యయనం కూడా మద్రాసు విశ్వవిద్యాలయంలోనే 
ప్రారంభమయింది. అందుకని మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు పరిశోధనకు 
పుట్టినిలయింది. మద్రాసు విశ్వవిద్యాలయంలో 1869లో ఎం.ఎ. పరీక్ష ఉ 
త్తీర్ణుడయిన మొదటి వ్యక్తి తెలుగువాదయిన వెలగపూడి సుందరరామయ్య. 
దక్షిణభారతదేశంలోనే ఎం.ఎ. ఉత్తీర్ణుడయిన వ్యక్తి ఈయనే. ఈ సందర్భంగా 
ఫోర్చుసెయింట్‌ జార్జి కోటలో 18 ఫిరంగులు పేల్చారు. అలాగే చిలుకూరి 
నారాయణరావు కూడా మద్రాసు విశ్వవిద్యాలయంలోనే ఎం.ఎ. తెలుగు 
చదివారు. ఆ తరువాత 1928లో తెలుగులో పిహెచ్‌.డి. చేశారు. ఇదే తెలుగులో 
మొట్టమొదటి సిద్ధాంతగ్రంథం. తెలుగులో విశ్వవిద్యాలయాలకు బయట జరిగిన 


28 మద్రాసులో తెలుగు పరిశోధన, ప్రచురణ 


పరిశోధన విషయం అలా ఉంచితే, పిహెచ్‌.డి.పట్టాకోసం జరిగిన మొట్టమొదటి 
పరిశోధన ఇదే. 'పదకాండో శతాబ్ది తెలుగు భాషు అన్న అంశంపై పరిశోధన 
చేసి ఆయన పిహెచ్‌.డి. పట్టా పొందారు. మద్రాసులో ఏ ముహూర్తంలో ఈ 
పరిశోధన ప్రారంభమయిందోగానీ అప్పటినుంచి ఇప్పటిదాకా మద్రాసు 
విశ్వవిద్యాలయం అనేక అంశాల్లో ఆదర్శప్రాయమయిన పరిశోధనను సాగిస్తూ 
వస్తోంది. తెలుగులో పరిశోధన ఎక్కడ (ప్రారంభం కావాలో అక్కడే 
ప్రారంభమయిందనవచ్చు. వివాదాల జోలికి పోకుండా గమనిస్తే తెలుగు 
సాహిత్యానికి ఆధారభూతమయిన [గ్రంథం నన్నయ రాసిన 'ఆంధ్రమహాభారతం'. 
ఇది పదకొండో శతాబ్దినాటిది. ఈ పదకొండో శతాబ్దంలో కావ్యభాషకు కావలసిన 
లక్షణాల్ని రూపాన్ని తెలుగు భాష సంతరించుకొందన్న విషయాన్ని విమర్శకులు 
అనేక ఉపపత్తులతో నిరూపించారు. దానికి ఆ కాలం నాటి పండితులు, కవులు 
ఎంతో కృషి చేశారన్న విషయాన్ని కూడా పండితుల ఉ 
టంకిపులద్వారా తెలుసుకోవచ్చు. సరిగా ఆ భాష ఎలా ఉందన్న విషయాన్ని 
పరిశీలనాంశంగా తీసుకొని చిలుకూరి నారాయణరావు పరిశోధన వ్యాసాన్ని 
రాయడం యాదృచ్చికం కావచ్చు. కాకుంటే అదే పరిశోధనకు సరయిన ప్రారంభం. 
పదకొండో శతాబచ్చి తెలుగుతో ప్రారంభమయిన పరిశోధన 21వ శతాబ్దం 
వరకూ ఎన్నో కొత్త పుంతలు తొక్కుతూ ప్రయాణిస్తోంది. ఈ ప్రయాణంలోని 
కొన్ని మజిలీలను పరిశీలిస్తే మద్రాసు విశ్వవిద్యాలయంలో జరిగిన పరిశీలనను 
అవగాహన చేసుకోవచ్చు. 

మద్రాసు విశ్వవిద్యాలయంలో తెలుగులో పరిశోధన చేయడానికి 
రెండు విద్యాలయాలు ఉన్నాయి. ఒకటి మద్రాసు విశ్వవిద్యాలయంలోని తెలుగు 
శాఖ, రెండోది మద్రాసు విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న రాజధాని 
కళశాల (ప్రెసిడెన్సీ కాలేజ్‌. ఈ రెండు చోట్ల ఎం.ఫిల్‌., పిహెచ్‌.డి. డిగ్రీలు 
చేసే అవకాశం ఉంది. 1977 వరకూ మద్రాసు విశ్వవిద్యాలయంలో 
పర్యవేక్షకులతో పనిలేకుండా స్వతంత్రగా పిహెచ్‌.డి. చేసే అవకాశం ఉండేది. 
ఆ తరువాత పర్యవేక్షకుల అవసరం అనివార్యమయింది. ఏవో కారణాలవల్ల 


మద్రాసు విశ్వవిద్యాలయంలో పరిశోధన 29 


కొందరికి మాత్రం మినహాయింపు ఉండేది. 1928లో చిలుకూరి నారాయణరావు 
పర్యవేక్షకులు లేకుండానే పరిశోధన చేసి పిహెచ్‌. డి.పట్టా పొందారు. ఆ తరువాత 
1940లో వి.వి.రాఘవాచార్య, కె.సుందరశర్మ 1947లోను, జి.ఎన్‌.రెడ్డి, 
ఎం. ఆదిలక్ష్మి 1956లోను, జి.వి.కృష్ణారావు 1958లోను, డి. చిన్నికృష్ణయ్య 
1963లోను, జి.వి.రెడ్డి 1964లోను, వై.సరోజినీదేవి 1964లోను, 
చల్లారాధాకృష్ణశర్మ 1968లోను, బాలసుబ్రహ్మణ్యం 1969లోను, 1974లో 
చిన్నికృష్ణయ్య, 1975లో సాళ్వకృష్ణమూర్తి, 1986లో సాళ్వకృష్ణమూర్తి ఎం.లిట్‌.. 
పిహెచ్‌.డి. పట్టాలను స్వంతంత్రంగా పరిశోధన చేసి పొందారు. 1928 నుంచి 
2012 వరకూ మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు శాఖలోను, రాజధాని 
కళాశాలలోను కలిపి 493 మందికిపైగా పరిశోధన చేశారు. ఇందులో 315 
మంది విశ్వవిద్యాలయంలోను, 178 మంది రాజధాని కళాశాలలోను పరిశోధన 
చేశారు. విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో 211మంది ఎం.ఫిల్‌. పట్టాలను, 
104 మంది పిహె.డి.పట్టాలను పొందారు. రాజధాని కళాశాలలో 123మంది 
ఎం. ఫిల్‌.పట్టాలను, 55మంది పిహెచ్‌.డి. పట్టాలను పొందారు. ఈ 
ఎం.ఫిల్‌.,పిహెచ్‌.డి. డిగ్రీలకు విశ్వవిద్యాలయంలో పర్యవేక్షకులుగా 
వ్యవహరించిన వారు-ఆచార్య గంధం అప్పారావు, ఆచార్య వి.రామచంద్ర, 
ఆచార్య ఎస్‌. అక్కిరెడ్డి, ఆచార్య ఎస్‌. శమంతకమణి, దాక్టర్‌ మాడభూషి సంపత్‌ 
కుమార్‌, డాక్టర్‌ వి. శంకరరావు. రాజధాని కళాశాలలో ఆచార్య సాళ్వ కృష్ణమూర్తి, 
ఆచార్య దేవళ్ళ చిన్నికృష్ణయ్య, ఆచార్య ఎల్‌.బి. శంకరరావు, ఆచార్య పుల్లూరి 
ఉమ, డాక్టర్‌ సి.మనోజ, దాక్టర్‌ ఆర్‌.పద్మావతి, డాక్టర్‌ డి.కె. శాంతకుమారి, 
డాక్టర్‌ చంద్రావళి, డాక్టర్‌ ఎం. విజయలక్ష్మి, దాక్టర్‌ హెచ్‌. అనిందిత, డాక్టర్‌ 
బి.దివాకర్‌ తదితరులు. 
3.2 పరిశోధనాంశాలు 

ఇక ఈ రెండు శాఖల్లో జరిగిన పరిశోధనాంశాలను పరిశీలిస్తే 
ఇక్కడ స్పృశించని అంశాలు కనిపించకపోగా, అనేక అరుదయిన అంశాలు 
కనిపిస్తాయి. ఇక్కడ జరిగిన వరిళోధనాంశాలను కింది విధంగా 
వర్గీకరించుకోవచ్చు. 


80 మద్రాసులో తెలుగు పరిశోధన, ప్రచురణ 


8.2.1 భాష భాషాశాస్త్రం 

వుదాను విశ్వవిద్యాలయంలో వరిశోధన (ప్రారంబివే 
భాషాపరిశీలనతో ప్రారంభమయింది. తెలుగులో మొట్టమొదటి పరిశోధకుడయిన 
చిలుకూరి నారాయణరావు 'పదకొండో శతాబ్ది తెలుగు” అన్న అంశంపై 
పరిశోధన చేశారు. ఈ భాషాధ్యయన పరంపర నేటికీ కొనసాగుతూనే ఉంది. 
భాషాశాస్త్ర పరిశోధన భాషాశాస్త్ర విభాగాల స్థాయిలో జరిగాయి. ప్రత్యేకించి 
ద్రావిదభాషలకు సంబంధించిన పరిశోధనలు, అర్థవిపరిణామం, (క్రియ, 
నామస్వరూప విజ్ఞానం మొదలయిన అంశాలపైన విశేషమయిన కృషి జరిగింది. 
బంధువాచకాలు, స్థలనామాలు, జంటపదాలు, సంఖ్యావాచకాలు, వృక్ష 
క్రిమికీటకాలు మొదలయిన పదజాలంపైన పరిశోధనాలు జరిగాయి. 
మద్రాసులోని తెలుగు నామస్వరూపం, క్రియాపద స్వరూపం, నగర స్థలనామాలు, 
బంధువాచకాలు అన్న సిద్ద్ధాంతవ్యాసాలు మద్రాసులో తెలుగు భాషకు 
సంబంధించిన వివిధ అంశాలను సమగ్రంగా పరిశీలించిన సిద్ధాంతవ్యాసాలు. 
భాషాశాస్తంలో అర్ధవిపరిణామం ప్రధానమయిన పరిశోధనాంశం. ఎ స్టడీ 
ఆఫ్‌ తెలుగు సిమాన్సిక్స్‌ అన్న పరిశోధన తెలుగులో అర్థపరిణామాన్ని 
అధ్యయనానికి నాందిపలికిన సిద్ధాంతవ్యాసం. అర్ధపరిణామాన్ని తెలుగుకు 
అన్వయించి రాసిన ఈ సిద్ధాంతవ్యాసానికి కొనసాగింపుగా అనేక 
సిద్దాంతవ్యాసాలు వచ్చాయి. తెలుగులో సంస్కృత పదాలు -అర్ధవిశ్లేషణ, తెలుగు 
కన్నడాల్లో మరారీ పదజాలం -తులనాత్మక పరిశీలన. తెలుగులో 
వృక్షవాచకాలు-భాషాశా(స్త్ర విశ్లేషణ. తెలుగు కన్నడాల్లో సారూప్య 
పదజాలం-తులనాత్మక పరిశీలన, తెలుగు హిందీల్లో సాధారణ సంస్కృత 
పదాలు-తులనాత్మక పరిశీలన, శబ్దపల్లవాల్లో అర్ధపరిణామ విశేషాలు, ద్రావిడ 
భాషల్లో ఆద, మగ-సామాజిక భాషాశాస్త్ర పరిశీలన, తెలుగులో జంటపదాలు- 
అర్ధపరిణామం, ద్రావిడ భాషల్లో సంస్కృత బంధువాచకాలు -అర్థవిపరిణామం: 
తులనాత్మక పరిశీలన మొదలయిన సిద్ధాంతవ్యాసాలు అర్ధపరిణామంలో 
లోతయిన పరిశీలన చేశాయి. ఈ సిద్ధాంతవ్యాసాల్లో అర్ధపరిణామంతోపాటు 


మద్రాసు విశ్వవిద్యాలయంలో పరిశోధన 31 
రెండు భాషల తులనాత్మక పరిశీలన కూడా ఉండడం విశేషం. గ్రామనామాలపై 
చెంగల్పట్టు జిల్లా గ్రామనామాలు, కందుకూరు తాలూకా స్థలనామాలు అన్న 
సిద్దాంతవ్యాసాలు వెలువడ్డాయి. సామాజిక భాషాశాస్త్రంపై తెలుగు 
శాసనాలు-సామాజిక భాషా విశ్లేషణ(11వ శతాబ్దం వరకు), ఎరుకల,తమిళ 
భాషల్లో బంధువాచకాలు -సామాజబిక భాషాశాస్త్ర విశ్లేషణ,తెలుగు తమిళ భాషల్లో 
బంధువాచకాలు-సామాజిక భాషాశాస్త్ర అధ్యయనం మొదలయినవి వచ్చాయి. . 
తెలుగు తమిళాల్లో సామాన్య సంస్కృత పదాలు, తెలుగు తమిళాల్లో ఆంగ్ల 
తద్భవాలు, తెలుగులో పునరుక్త శబ్దాలు,ద్రావిడ భాషల్లో సంఖ్యావాచకాలు,తెలుగు 
హిందీల్లో సాధారణ సంస్కృత పదాలు- తులనాత్మక పరిశీలన మొదలయినవి 
పదస్థాయిలో జరిగిన పరిశోధనలు. తెలుగులో యతిప్రాసలు- భాషాశాస్త్ర 
విశ్లేషణ, ట్రాన్స్‌ఫార్‌మేషన్‌ ఆఫ్‌ తెలుగు ప్లేస్‌ నేమ్‌ జెనరిక్స్‌ -ఎ క్రిటికల్‌ 
అనాలసిస్‌, ఎ(ర్రర్‌ అనాలసిస్‌ ఇన్‌ తెలుగు అండ్‌ హింది, తెలుగు కాలమానాలు, 
తెలుగు తమిళ భాషల్లో హాల్లోపాలు-తులనాత్మక పరిశీలన, కృష్ణగిరి జిల్లా 
తెలుగు భాష - పరిశీలన మొదలయినవి భాషకు సంబంధించిన ఇతర అంశాలపై 
జరిగిన పరిశోధనలు. నామ్మిక్షేచర్‌ ఆఫ్‌ ఫౌనా ఇన్‌ ద్రవిడియన్‌ లాంగ్వేజస్‌ 
- ఎ కంపారిటివ్‌ స్టడీ, ద్రావిడభాషల్లో క్రిమికీటకాలు-భాషాశాస్త్ర వివేచన 
అన్నవి భాషాశాస్తంలో నూతన. ప్రక్రియలకు నాందిపలికినవి. నన్నాచోడ 
మల్లికార్జున కృతుల్లో భాష,ఉత్తర హరివంశం-భాషా పరిశీలన, ఎ(ర్రన 
హరివంశము -నామరూప విజ్ఞానం, వేమన పద్యాలు-నామరూప విజ్ఞానం, 
భారత,రామాయణాలకు సంబంధించిన నావు,క్రియా విజ్ఞానానికి 
సంబంధించిన సిద్దాంతవ్యాసాలు తెలుగు భాషా పరిణామాన్ని పరిశీలించడానికి 
ఉపయోగిస్తాయి. ఈ సిద్ధాంతవ్యాసాలస్నీ భాషాశాస్తంలో జరిగిన పరిశీలనా 
వైవిధ్యానికి నిదర్శనాలు. 
3.2.2 భారతం 

వము[దాను విశ్వవిద్యాలయంలో జరిగిన వరిశోధనల్లో 
ఆంధ్రమహాభారతానిదే అగ్రస్థానం. భారతం ఆధారంగా సుమారు యాభైమంది 


32 మద్రాసులో తెలుగు పరిశోధన, ప్రచురణ 


ఎం.ఫిల్‌., పిహెచ్‌.డి. పట్టాలకోసం పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనలు 
నాలుగు రకాలుగా ఉన్నాయి. 1.వివిధ పర్వాలపై వచ్చిన పరిశోధనలు 2. వివిధ 
పాత్రలపై చేసిన పరిశోధనలు 3.వివిధ అంశాలపై జరిగిన పరిశోధనలు 
4.భాషాపరమయిన పరిశోధనలు. 

భారతంలోని ఉద్యోగపర్వం, అరణ్యపర్వం, విరాటపర్వం, భీష్మపర్వం, 
ద్రోణపర్వం, కర్ణపర్వం, శాంతిపర్వం,ఆశ్రమవాసపర్వం మొదలయిన వివిధ 
పర్వాలను విశ్లేషిస్తూ సిద్ధాంతవ్యాసాలు వెలువడ్డాయి. ఈ పర్వాల్లోని వివిధ 
అంశాలను ఈ సిద్ధాంతవ్యాసాలు స్పృశించాయి. 

భారతంలోని చాలా పాత్రలపైన ఇక్కడ సిద్ధాంతాలు వెలువడ్డాయి. 
వాటిలో కవిత్రయ భారతంలో దుర్యోధనుడు అన్నది మొదటి సిద్ధాంతవ్యాసం. 
భీష్ముడు(రెండు సిద్ధాంతవ్యాసాలు), విదురుడు(రెండు), సంజయుడు, 
అభిమన్యుడు(ర0డు), అశ్వత్థామ, కర్ణుడు, కృష్ణుడు, సాత్యకి, కృపాచార్యుడు, 
కుంతీదేవి(ర0డు),నకులుడు, సహదేవుడు,అర్జునుడు, అప్రధాన స్త్రీ పాత్రలు, 
అప్రధాన పరుషుపాత్రలు అన్న అంశాలపై పరిశోధనలు జరిగాయి. ఈ 
సిద్ధాంతవ్యాసాల్లో ఈ పాత్రలకు సంబంధించిన సమగ్రమయిన పరిశీలన 
చేశారు. 

భారతంలో వర్జాంతర వివాహాలు, భారతంలో విద్యావిధానం, 
అరణ్యపర్వంలో జానపదవిశేషాలు, కవిత్రయ భారతంలో హాస్యరసపోషణ, 
భారతంలో పునరుక్త కథలు, నన్నయ భారతంలో అవాంతర కథలు, తిక్కన 
భారతంలో అవాంతర కథలు, ధర్శవ్యాధోపాఖ్యాన పరిశీలన, శకుంకుతలా. 
దుష్యంతుల వృత్తాంతం-నన్నయ సత్యప్రాధాన్యత, నన్నయ భారతంలో 
పూర్వమీమాంస, భారతంలో సూక్తిరత్నాకరము, నన్నయ భారతంలో 
జానపదవిశేషాలు, అరణ్యపర్వంలో జానపదవిశేషాలు, ఆంధ్రమహాభారతంలో 
అధర్మాలు మొదలయిన అంశాలపై సిద్ధాంతవ్యాసాలు వెలువడ్డాయి. 

చిలుకూరి నారాయణరావు బాటలోనే ఎర్రన అరణ్యపర్వంలో 
నామవిజ్ఞానం, అరణ్యపర్వంలో క్రియావిజ్ఞానం, నన్నయ భారతంలో సంబోధనలు 
అన్న సిద్ధాంతవ్యాసాలు భాషాపరమయిన పరిశీలనతో వెలువడ్డాయి. 


మద్రాసు విశ్వవిద్యాలయంలో పరిశోధన 33 


3.2.8 రామాయణం 
భారతంతో పోల్చినప్పుడు రామాయణంపై వెలువడిన సిద్దాంతాలు 
చాలా తక్కువ. సుమారు పదిహేను సిద్ధాంతవ్యాసాలు వెలువడ్డాయి. తిక్కన 
నిర్వచనోత్తర రామాయణంలో సీత, రామాయణంలో రాక్షసప్రీతలు అన్నవి 
పాత్రపరంగా వెలువడిన సిద్ధాంత వ్యాసాలు. నిర్వచనోత్తర రామాయణంలో 
క్రియా విజ్ఞానం, నామవిజ్ఞానం, భాస్కర రామాయణంలో నామరూపవిజ్ఞానం, 
క్రియావిజ్ఞానం, రంగనాథరామాయణంలో నామరూపవిజ్ఞానం, (క్రియావిజ్ఞానం, 
మొల్లరామాయణం నామవిజ్ఞానం, (క్రియావిజ్ఞానం అన్న నాలుగు 
సిద్ధాంతవ్యాసాలు భాషాపరిశీలన దృష్టితో చేసినవి. ఈ సిద్ధాంతవ్యాసాలు 
రామాయణభాషను సమగ్రంగా తెలియజేస్తాయి. భారత, భాగవతాల్లో రామకథ, 
వాల్మీకి ఆశ్రమవర్ణ, ఆంధ్ర కంబరామాయణంలో వర్ణనలు,తిక్కన నిర్వచనోత్తర 
రామాయణం -పరిశీలన, భాస్మర రామాయణంలో ప్రముఖ స్త్రీ పాత్ర చిత్రణ, 
భాస్కర రామాయణంలో ప్రముఖ పురుష పాత్ర చిత్రణ,అన్న సిద్ధాంతవ్యాసాలు 
రామాయణానికి సంబంధించిన ఇతర అంశాలపై వచ్చినవి. తెలుగు తమిళ 
రామాయణాలను తులనాత్మకంగా పరిశీలిస్తూ కూడా ఒక సిద్ధాంతవ్యాసం 
వచ్చింది. 
3.2.4 వివిధ సిద్ధాంత వ్యాసాలు 

వివిధ కావ్యాలపై వివిధ దృక్పథాలతో అనేక సిద్ధాంతవ్యాసాలు 
వెలువడ్డాయి. వసుచరిత్ర, కూచిమంచి తిమ్మకవి అచ్చతెనుగు కావ్యాలు, 
రఘునాథనాయకుని కృతులు, హరవిలాసం, ప్రభావతీ ప్రద్యుమ్నం, గౌరన 
హరిశ్చంద్రోపాఖ్యానం, భోజరాజీయం, కుచేలోపాఖ్యానం, తిరుపతివేంకటకవుల 
బుద్ధచరిత్రం, కాసల్యాపరిణయుం, శివరాత్రిమావోత్యం, చ(కవర్తి 
రాఘవాచార్యుల నల చరిత్ర, కరుణశ్రీ ఖండకావ్యాలు, పిండిప్రోలు లక్ష్మణకవి 
లంకావిజయం, శృంగారనైషధం, కృష్ణకవి శకుంతలావిజయం, కుమారధూర్దటి 
కృష్ణ్ణాయవిజయం, అడిదం సూరకవి కవిజనరంజనం, వాల్మీకి చరిత్ర, 
అనిరుద్ధచరితం, రామనార్యుని కుశలోపాఖ్యానం, రంగాజమ్మ ఉషాపరిణయం, 


౩4 మద్రాసులో తెలుగు పరిశోధన, ప్రచురణ 


సారంగుతమ్మయ వైజయంతీ విలాసం, నూతన కవి సూరన ధనాభిరామం, 
రత్నాకరం గోపాలరాజు సౌగంధిక ప్రసూనాపహరణం, కాంచనమైరావణ చరిత్ర, 
విజయరాఘవనాయకుని విప్రనారాయణ చరిత్ర, బసవపురాణం, విజయరాఘవ 
నాయకుని రఘునాథనాయకాభ్యుదయం, శివతత్వసారం, వేంకటపార్వతీశకవుల 
మాతృమందిరం, మనుచరిత్ర, పల్నాటివీరచరిత్ర, వరాహపురాణం, రాజశేఖర 
చరిత్ర, విక్రమార్మచరిత్ర, కేయూరబాహు చరిత్ర, ఉషాపరిణయం, మడికి 
సింగన పద్మపురాణం, శివరాత్రి మాహాత్యం, అంబరీషోపాఖ్యానం, వల్లభాంబా 
పరిణయం, కూచిమంచి తిమ్మకవి సింహాచల క్షేత 'మాహాత్యం మొదలయిన 
కావ్యాలపై సవిమర్శకమయిన పరిశోధనలు జరిగాయి. 
8.2.5 అనువాదం 

మద్రాసు విశ్వవిద్యాలయంలో జరిగిన పరిశోధనలో అనువాదాలకు 
ప్రత్యేకమయిన ప్రాధాన్యం ఉంది. ఇంగ్లీషు లోన్‌ ట్రాన్స్‌లేషన్స్‌ ఇన్‌ తెలుగు 
అండ్‌ తమిళ్‌, చిన్నయసూరి నీతిచంద్రిక మూలానువాదంతో తులనాత్మక 
పరిశీలన, ఆగమశాస్త్ర నామావళి -అనువాద సరళి (ఇంగ్లీషు-తెలుగు), 
పారిభాషిక పదానువాదం-ఇంజనీరింగ్‌ (ఇంగ్లీషు-తెలుగు), (ప్రేమ్‌చంద్‌ గోదాన్‌ 
తెలుగు అనువాదం -ఒక పరిశీలన, జిడ్దుకృష్ణమూర్తి శ్రీలంక టాక్స్‌ 
అనువాదం-పరిశీలన, న్యాయపరిపాలనా పదజాలానువాదాలు, జిడ్డు 
కృష్ణమూర్తి ప్రీడం ఫ్రమ్‌ నోన్‌ అనువాదం - పరిశీలన, వైద్యశాస్త్ర పదజాలం 
-తెలుగు తమిళ అనువాదాలు, బైబిలు పేర్లు- అనువాదాలు, అద్వర్ష్‌టైజ్‌మెంట్స్‌ 
ఇన్‌ తెలుగు అండ్‌ ఇంగ్లీష్‌ డైలీస్‌ - ఎ కంపారిటివ్‌ స్టడీ, ఇండిజీనియస్‌ 
వాకాబులరీ ఆఫ్‌ కలర్స్‌ ఇన్‌ ద్రవిడియన్‌ లాంగ్వేజస్‌ - ఎ స్టడీ, భౌతిక శాస్త 
పారిభాషిక పదాలు-తెలుగు హిందీ అనువాదాలు, వైద్యశాస్త్ర పదజాలం -తెలుగు 
తమిళ అనువాదాలు, విస్‌డమ్‌ అనువాదాలు, చందమామ అనువాదాలు, 
సరోజినీనాయుడు రచనలు-అనువాదం, ఇండియాటుడే సంపాద 
కీయాలు-అనువాదం, కామాయని హిందీనుంచి తెలుగులోకి అనువాదం,తెలుగు 
అనువాదాలు పరిశీలన, రవీంద్రుని ప్రార్ధన తెలుగు అనువాదాలు, తెలుగులో 


మద్రాసు విశ్వవిద్యాలయంలో పరిశోధన 35 
అనువాద విన్యాస వైయాకరుణుడు మొదలయిన సిద్ధాంతవ్యాసాలు వెలువడ్డాయి. 
8.2.6 జర్నలిజం 

తెలుగు వార్తాపత్రికల్లో శీర్షికలు, భాషా విశ్లేషణ, తెలుగులో 
ప్రకటనలు -భాషా విశ్లేషణ, తెలుగు పత్రికల్లో ఆంగ్ల భాషా పదాలు -విశ్లేషణ, 
తెలుగు పత్రికల్లో ఇంగ్లీషు పదజాలం, తెలుగు దినపత్రికల్లో వ్యంగ్య చిత్రాలు, 
నాగసూరి మీడియా రచనలు-పరిశీలన, కిన్నెర సంపాదకీయాలు -విశ్లేషణ, 
కిన్నెర భాషావ్యాసాలు-పరిశీలన, ఆంధ్రజ్యోతి దినపత్రిక-వివిధ సాహిత్య 
వేదిక -పరిశీలన, ఆంధ్రజ్యోతి వివిధ (2011) పరిశీలన, తెలుగు తమిళ 
పత్రికల భాష, తెలుగు తమిళ (ఈనాడు, దినమణి) పత్రికల్లో శీర్షికలు, తెలుగు 
పత్రికలు:భాష, సాహిత్యం,చందమామ మాసపత్రిక-పరిశీలన, ఈనాడు 
సంపాదకీయాలు-ఒక పరిశీలన, సప్తగిరి పత్రిక-ఒక పరిశీలన, మూసీ పత్రిక 
- ఒక పరిశీలన, ఈనాడు ఆదివారం సంచిక పరిశీలన, ఈనాడు 
తమిళనాడు-మన పురాణాలు శీర్షిక - ఒక పరిశీలన, ఇంటర్‌నెట్‌లో తెలుగు 
వార్తా పత్రికలు -అధ్యయనం, వెబ్‌ జర్నలిజం -ఒక పరిశీలన మొదలయిన 
అంశాలకు సంబంధించిన సిద్ధాంతవ్యాసాలు వెలువడ్డాయి. వీటిల్లో ఎక్కువగా 
భాషకు సంబంధించిన పరిశీలించిన సిద్ధాంతవ్యాసాలే ఎక్కువగా ఉన్నాయి. 
8.2.7 జానపదం 

తెలుగు సామెతలు-భాషా పరిశీలన, గుమ్మిడిపూండి తాలూకా 
(గామదేవతల వరిశీలన, గుమ్మిడివూండి తాలూకా . జానవద 
కథలు-పరిశీలన,వేలూరు జిల్లా గరగాట్టం-పరిశీలన, చిత్తూరు జిల్లా పందిరి 
భజనలు-పరిశీలన, పల్లిపట్టుతాలూకా జాతరలు-పరిశీలన, ప్రొద్దుటూరు 
దేవాలయాలు-పరిశీలన, కృష్ణగిరి జిల్లా హోసూరు తాలూకా తెలుగు 
సామెతలు-పరిశీలన, పల్లిపట్టు తాలూకా తెలుగు జానపద కథలు-పరిశీలన, 
అద్దంకి మండలం ప్రీల పాటలు-పరిశీలన, తెలుగు తమిళ జానపద 
సాహిత్యాలు-తులనాత్మక పరిశీలన, తెలుగులో మేలుకొలుపు పాటలు-ఒక 
వరిశీలన, తెలుగులో స్త్రీల సామెతలు, కృష్ణగిరి జిల్లా జానవద 


86 మద్రాసులో తెలుగు పరిశోధన, ప్రచురణ 


కళలు -పరిశీలన,తెలుగు సామెతల్లో మనస్తత్వ పరిశీలన, జానపద సాహిత్యంలో 
కోలాటం పాటలు-ఒక పరిశీలన, జానపద కళలు -వాద్యవిశేషాలు -పరిశీలన, 
తెలుగు పొడుపు కథలు- ప్రకృతి ప్రాణి సంబంధం-ఒక పరిశీలన, గుమ్మిడిపూండది 
తాలూకా-గ్రామదేవతలు-ఒక పరిశీలన, గ్రామదేవత శ్రీ మాతమ్మ-పరిశీలన, 
సామెతల్లో జంతుజాలం, తెలుగు సామెతల్లో విద్య-ఒక పరిశీలన, 
జానవ దసాపాత్యంలో నోములు-(వ్రతాలు, సావుతలు- వివావా 
సంబంధాంశాలు-పరిశీలన, సత్యవేడు మండలం (గ్రామదేవతలు - పరిశీలన, 
జానపదప్త్రీల పాటలు-రామాయణ, భారత,భాగవత పరిశీలన, డెంకినికోట 
తాలూకా జాతరలు,పండుగలు -ఒక పరిశీలన,కృష్ణమరాజు కుప్పం 
(గామదేవతలు-ఒక వరిశీలన, నెల్లూరు జిల్లా (గగ్రావదేవతలు- 
పరిశీలన,తెలుగు,తమిళాల్లో ప్రీల జానపదగేయాలు- తులనాత్మక పరిశీలన. 
జానవద సాపాత్యానికి నంబంధించిన నిద్ద్ధాంతవ్యాసాలు అన్ని 
విశ్వవిద్యాలయాల్లోనూ విరివిగా వచ్చినప్పటికీ ఇక్కడ వచ్చిన సిద్దాంతవ్యాసాలు 
ఈ ప్రాంతాలకు సంబంధించిన జానపదాంశాలను అర్ధంచేసుకోవడానికి ఉ 
పయోగ పడుతాయి. సామెతల్లో మనస్తత్వ పరిశీలన, సామెతల్లో విద్య, వివాహ 
సంబంధాలు, ప్రీల సామెతలు లాంటివి ప్రత్యేకత కలిగిన వ్యాసాలు. అలాగే 
మేలుకొలుపు పాటలు,జానపద కళలు -వాద్యవిశేషాలు, తెలుగు పొడుపు కథల్లో 
ప్రకృతి ప్రాణి సంబంధం,సామెతల్లో జంతుజాలం, భారత,భాగవత, 
రామాయణాలకు సంబంధించిన జానపదాంశాలు లాంటివి ప్రత్యేకత కలిగిన 
సిద్ధాంతవ్యాసాలు. 
8.2.8 కవులు/రచయితలు 

కొంతమంది ప్రాచీన/ఆధునిక కవులపైన, రచయితలపైన వాళ్ళకు 
సంబంధించిన కొన్ని రచనలపైన అనేక సిద్ధాంతవ్యాసాలు వెలువడ్డాయి. 
వేమన,జాషువా, ఏటుకూరి వెంకటనరసయ్య, కందుకూరి, చిలకమర్తి, పింగళి, 
రాయప్రోలు, సి.ఆర్‌.రెడ్డి, కొడాలి వెంటక సుబ్బారావు, తాపీధర్మారావు, 
మాధవశర్మ, చెంగల్వకాళకవి, చాగంటి గోపాలకృష్ణమూర్తి, తుమ్మల 


మద్రాసు విశ్వవిద్యాలయంలో పరిశోధన 37 


సీతారామమూర్తి, సముద్రాల, కొసరాజు, కరటూరి సత్యనారాయణ, గురజాడ 
అప్పారావు, తిరుపతి వేంకటకవులు, బలిజేపల్లి, ఉప్పల లక్ష్మణరావు, నార్త, 
చిన్నయసూరి, దువ్వూరి, పాలగుమ్మిపద్మరాజు, భమిడిపాటి రాధాకృష్ణ మల్లాది 
వసుంధర, ఆత్రేయ, పుట్టపర్తి నారాయణాచార్యులు, దేవులపల్లి కృష్ణశాప్రి, 
దిగంబర కవులు, కరుణశ్రీ, జిద్దుకృష్ణమూర్తి, చాసో, అట్లూరి పిచ్చేశ్వరరావు, 
తాళ్ళపాక తిమ్మక్క కె.రామలక్ష్మి, పందిరి మల్లికార్జునరావు, శ్రీశ్రీ, గొల్లపూడి 
మారుతీరావు, కొండారెడ్డి వెంకటేశ్వరరెడ్డి, సత్యకామ్‌, వై.ఎస్‌.శాస్త్రి, 
ఎం. ఎస్‌. బాలసుబ్రమణ్యశర్మ, విశ్వనాథధసత్యనారాయణ, సి.పి.బ్రౌన్‌, నామిని 
సుబ్రమణ్యం,సత్యకామ్‌, నాగసూరి వేణుగోపాల్‌, శ్రీవిరించి, మాలతీచందూర్‌, 
కొటవటిగంటి కుటుంబరావు, ఓల్లా, కొలకలూరి ఇనాక్‌, శశి్రీ, జి.వి. రత్నాకర్‌, 
మునిసుందరం, ఎండ్లూరి సుధాకర్‌, రాసాని, వేటూరి ప్రభాకరశాస్త్రి, త్రిపురాన 
వేంకట సూర్యప్రసాదరావు, త్యాగరాజు, చరిగొండ ధర్మన, ఏటుకూరి 
వెంకటనరసయ్య, వీరబ్రహ్మేంద్రస్వామి, కోరాడ రామకృష్ణయ్య, పానుగంటి, 
ధనికొండ హనుమంతరావు, తిమ్మావజ్ఞల కోదండరామయ్య, రెంటాల 
గోపాలకృష్ణ, కె.వి.ఎస్‌.వర్మ, గిడుగురామమూర్తి, బూదరాజు రాధాకృష్ణ, 
భానుమతి, గోపీచంద్‌, అచ్చమాంబ మొదలయినవాళ్ళ రచనలపై పరిశోధనలు 
జరిగాయి. ఈ పరిశోధనల్లో కొన్ని ఆయా రచయితల ఒకటి రెండు రచనలపై 
జరిగినవి, కొన్ని సంపూర్ణ రచనలపై జరిగినవి ఉన్నాయి. మరికొన్ని కొంతమంది 
రచయితల రచనలను తులనాత్మకంగా పరిశీలించినవీ ఉన్నాయి. వీటిల్లో రెంటాల 
గోపాలకృష్ణ అచ్చమాంబ, బూదరాజు రాధాకృష్ణ తిమ్మావజ్జల కోదండరామయ్య, 
శ్రీవిరించి, నాగసూరి వేణుగోపాల్‌, సత్యకామ్‌, కె.వి. ఎస్‌. వర్మ మొదలయినవారిపై 
రాసిన సిద్దాంతవ్యాసాలు ఇవే మొదటివి (?) కావడం విశేషం. 

వీటిల్లోనే కథానిక, నాటకం, నవలలు, ఆధునిక కవిత్వం, నానీలు, 
హైకూలు మొదలయిన అంశాలకు చెందిన సిద్ధాంతవ్యాసాలు కూడా ఉన్నాయి. 
తెలుగు కథల్లో దళిత స్త్రీ చిత్రణ, ఆకాశంలో విభజనరేఖల్లేవు - స్త్రీవాద దృక్పథం, 
కట్టడి కథలు, కాకి కథలు, పంచమం -సామాజిక దృక్సథం, భూమిక-అధ్యయనం, 


38 మద్రాసులో తెలుగు పరిశోధన, ప్రచురణ 


మల్లెమొగ్గల గొడుగు మొదలయిన సిద్దాంతవ్యాసాలు ప్రీవాద, దళితవాదాలకు 
సంబంధించిన సిద్ధాంతవ్యాసాలు. ఈ అంశాలపై ఇంకా ఎంతో కృషి జరగాల్సిన 
అవసరం ఉంది. 
8.2.9 ఇతరాలు 

'కైస్రవమతానికి సంబంధించి లూకా సువార్త, బైబిలు పేర్షు, ఏసు 
పిలుచుచున్నాడు పత్రిక - ఒక పరిశీలన, పరిశుద్ధ గ్రంథం-దావీదు పాత్ర 
మొదలయిన సిద్దాంత[గ్రంథాలు వెలువడ్డాయి. కావ్యాల్లో స్వప్ప్నవృత్తాంతాల పైన, 
సాహిత్యంలో యోగ విద్యపైన, సాహిత్యంలో వ్యాయామం, క్రీడలు ఇత్యాది 
అంశాలపైన కూడా సిద్ధాంతవ్యాసాలు వెలువడి పరిశోధనలో నూతన 
ప్రక్రియలకు నాంది పలికాయి. ణ 

చిన్నయసూరి పుట్టినిల్లయిన ఇక్కడ సంప్రదాయ వ్యాకరణం, ఛందస్సు 
వీద వచ్చిన నిద్ధాంత వ్యాసాలు తక్కువ కావడం విశేషం. 
బాలవ్యాకరణం -పారిభాషిక పదాలు : పరిశీలన లాంటివి ఒకటి రెండు మాత్రమే 
వచ్చాయి. అదేవిధంగా ఛందస్సుకు సంబంధించి యతిప్రాసలు -భాషా 
శాస్త్రవిశ్లేణ అన్న సిద్ధాంతవ్యాసం వెలువడింది. 

తెలుగు సినిమా పరిశ్రమ మద్రాసు మహానగరంలో రాజ్యమేలినప్పటికీ 
సినిమాకు సంబంధించి వచ్చిన సిద్ధాంతవ్యాసాలు కూడా తక్కువే. తెలుగు 
సినిమా పాటలపై ఒక సిద్ధాంతవ్యాసం, మాటలపై రెండు సిద్ధాంతవ్యాసాలు 
వెలువడ్డాయి. 

తులనాత్మకపరిశీలన కూడా తక్కువగానే జరగదం గమనార్హం. భాషకు 
సంబంధించిన తులనాత్మక పరిశీలన విసృతంగా జరిగినప్పటికీ సాహిత్యంలో 
మాత్రం గురజాడ వల్లతోళ్‌, గురజాడ గోల్డ్‌స్మెత్‌, గురజాడ భారతియార్‌, శ్రీశ్రీ 
భారతిదాసన్‌, తిరువళ్ళువర్‌ వేమన లాంటివి కొన్ని మాత్రమే వెలువడ్డాయి. 

అనేక పరిమితులకు లోబడి ఈ పరిశోధనలు జరిగాయన్న విషయాన్ని 
గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రాశిలో తక్కువయినా చాలా 
సిద్దాంతవ్యాసాలు వాసిలో తక్కువగా కాదన్న విషయాన్ని ఈ సిద్ధాంతవ్యాసలను 


మద్రాసు విశ్వవిద్యాలయంలో పరిశోధన 39 
సమగ్రంగా పరిశీలిస్తే అర్ధమవుతుంది. ఇక్కడ వస్తున్న సిద్ధాంతవ్యాసాలు ఎక్కువగా 
ప్రచురణకు నోచుకోకపోవడంవల్ల వాటికి సంబంధించిన వివరాలు వెలుగులోకి 
రావడంలేదు. ఆ దిశగా కృషి చెయ్యాల్సిన అవసరం ఉంది. అప్పుడుగానీ 
ఇక్కడ జరిగిన పరిశోధనకు సాఫల్యం ఉండదు. 
కొన్ని ఉపయుక్త గ్రంథాలు 
1. ఆరుద్ర, సమగ్ర ఆంధ్రసాహిత్యం,తెలుగు అకాదమి, 
హైదరాబాదు 
2. జోలెపాలెం మంగమ్మ,తెలుగులో అచ్చయిన తొలి పుస్తకాలు,పొట్టి 
శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు,2001. 
3. దిగవల్లి వేంకటశివరావు, మన చెన్నపట్టణము:దాని పూర్వచరిత్ర, 
ఆంధ్రపత్రిక, వృష సంవత్సరాది సంచిక 
4. దిగవల్లి వేంకటశివరావు, పచ్చయప్ప మొదలియారు జీవిత చరిత్ర, 
భారతి, స్వభానుమాఘము 
5. టంగుటూరి ప్రకాశం, మదరాసు తెలుగు నగరం, మద్రాసు ఆంధ్రా 
వెల్‌ఫేర్‌ లీగ్‌, మద్రాసు, 1952 
6. తెలుగు స్పెక్టమ్‌ గోల్డెన్‌ జుల్లీ సెలిబ్రేషన్స్‌, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ తెలుగు, 
యూనివర్సిటీ ఆఫ్‌ మెడ్రాస్‌, సావనీర్‌, 1984 





చ్‌ 
ల ల్లణత్రింణి క౭ - ం9ల్లణంం ('ంంఉజైణ ంల్లిం? ఇం౪౦6 946! "6 
జ్జ ర్లణడింల 2 - ం9ర్ఫాన్తిల ల ఫోం (లంజ ంల్లిం) 'శ్థింంజత్తంలత్తం 446 1 
ల్లి ర్లాణతింలై - ం9లయాల్ల (సంం1జైణ ంల్లిం౪ ంఎ౨ఇింలఇంధిల ఆ 446 "4 
స్ట్‌ అొంంంయియా-ంబ్లణకంం “౮5 బలిర్ప ంల్లాంణకల్లు ఇం ంంిరిత్త వు. 946. 9 
ఇనిాఐ బంాడై . ంఖ్లంణర్నూ ఆగు ం శ 946. 9 
స్టే ౦2ంర్హవై ౨కి (/092 ంల్లుంఖకల్లు ఇక్ధింంంణంత్త 796, 7 
స ంకోణ్యరాంలు ౪౦9గా౦48 ఆడి ర్తబ్ధిక్‌ ౦ఖంఖక్లూ (రంరికం9. 996. 9 
(1110 ౧2013 10 ఇ926%3 30 33083100 ౦ఖంఖ5ల్లు శిరిర్త6'ఇ 996! "6 
(౧౦౫౨ ఇ064000106 088 920000 1141 ౧8012 ౦ఖ్లొంల్ల్‌ల్లు ఇెం2ంఐంంట' 8 4761 

౦ల[దాఇంపైం 0ఇకెరంల 6౧6్లలకింణ జ జలాల 








"ఆడ్మ'006 ॥ 09రల్యికాంలి ర్లంం౫ ంకార/00ళై 90900షల6[26 య్సయిం్లా 


శ్త౦ 


తే 


మద్రాసు విశ్వవిద్యాలయంలో తెలుగులో జరిగిన పరిశోధనలు 


ర్లాణడింల - ౦౦౦౪ఎ౨ణక ధింింల్లం౨ంట్లణ .. ర్రింగ్లాకిల్ల్‌ ణ'ల్తంం' ౮2 000౫గ౧రా'ఆ6 6461 "9౭ 
౦ల్లంక్లు ఇలియింఖ్లి (౦౧౭ ల్లయింణు శ్రీరోనణ'6్తం ౦18 ౫/౦ంభ్‌ంల8. 6461. "౭0 
౦ల్లం్గర్‌ర్లుర్లాయి. గాంణత ౧ఖయింల్లా శ్రీరోన్రణ'త్తం కర్తింం8 646 1౮ 

ర్లుణర్రింల - ౧ం్లాఆం్గంఎల్లం దింందై ర్లాంజం్ల్లాం'౮ ఇజోణలిళి 6461 "02 

- 09ల్లణం (ంటింల్లి ఇక్లండై (౨వ $)ంజంయి2'౮ ఆ౦౧౦యిల్హం'2 646! 6 

ల్లణడ్డిండి - 096 దీల్ల (సంంజైణ ంల్లింా ఆయం 6461. '% 

౧౧ల్లఐం - ౦02౮౪ తీరంణ'౦ (గ్లంం1జైణ ంల్లిం ల్టీరిణక్లంకిం6 646 "4 

౦౧౨౨౮? వథోణఎ౨ 0౧,దుధంఎ 90069 ఇరంంాకియం' 5051. 19 
ర్లుణడింల్లా-ంలంబ్లంణంత ిరోగ్రణ'ఆ్తం ₹కింంయంణంంిణ 946! 9 

(గ్రియ్లణం( “99800%) 0౧యిలిల్లాలి ,అరాంణత ల్లొంణంయ్లాం'( భిరూలణ 946 71 
ర్లణడింల క్ర౭-05 09 కయంలంబ్లణక్లంలై 9౨కింణం నొంజంల్లం' 6. అఇంగంయిర్లాకిలదం2 946, "9 
ఖ్లంక్రింణ 0౧'హ్ర్ర 'ఉత్తంర్త 0005౨ల్లండ ఎంతా (ైంం'జైణ ంల్లం కెర్లద్థంంా 64 9406 "౭ 
ల్లణర్ధింలి - ంకలిజర్రొ (సైంసజైణ ల్రిల్లంం/ ధొంంలిథ్థంంంి ౦మ006 9406 

బ్లడ్రింల - 059లో (ెం2ైణ ంల్లం్టా ం౯ఇర్తాల్ని. 946. "01 
౦టక్‌వ ఇంటర 90్లిక్ల్షలలంలి ౧0౯్లలకింణ  "0ట రరాలు 








మద్రాసులో తెలుగు పరిశోధన, ప్రచురణ 


శ్ష2 


నన 





ఆర్గాలైంర్‌ణ - 0౧౨౯2౯రంథఖ _9రంంతి... కంం్లాకిం్లంణ'ఆంం 02 052ర02ఆండి'ర 196! 99 
10౬ ఇ ౧6౧|౬ ౪| 9601౭196౯4 ౪౭౦] 49116643 శిరోర్రణ'ఆ్తం ఆల౧964 186! 79 
ఆర్లిర్టం ఎైయి - 0ణక్లరి అంతల మం 6/0౧2 శిరోణ్లణ'ఆ్తం లకంం2. 196, 99 
(2 ౮24౨ 5ణ్సుంట్ర) 

ల్లణథింలి - ౦ల౫౮ ౧ంహ్రప్రణఎద (౦౯౦౯౨౮ ౮౯౯౭౬ 186%, "79 
ఆబొంణందై ఖై ఉంగాలు _ఐంఆరయ్వంజ్లాంరోర్లుయి (సొంంజైణ ంల్లింట్ల ఆలళంంంయ్ళ 196! 19 
౧౧౨2యార్గాంణ _అంట్లయిం్లా శిరోన్రణ'ఆ్తం జఆర్గారలాం8 096. 09 
౧౧ఎ్ల్లయి. అడం్తల్లు 040 శ్రిరోకిణల్తం ౭29099౮౬ 0961. 67 
లంత్రింలి 5209 2026ల లాంలం్లాం' 6 0౫౦దైవార్త. 096. 9౮ 
ల్లణడ్తియ్లుణ - ౦059౮౯ (పంంంలింగ్ధం అభొంజంయింి'ఆ థఫైంరి'8 066! '47 
ల్లణడ్రింణి - ంాల్లి ఆరం (సొం౪జైణ ంల్లం౪ జెం0౪9ఇఓట6 096! 9౭ 
ర్లణడిండి కోణయింయా అధ్గాంలంంణ - కియ్లిరాడిణ (సాంంటజైణ ంల్లం౫. (పంంలెంణంయాయ'ల్దకర్నం. 096 9౮ 
0ం౯లకయంవ్రిలొండైంయి ఇంటి... కింగాటేల్లై ణ'ం్తంం 02 ఇర్టంణం6 646. 7౮ 

౦5 ఇంమైం్య ౧0;|ిక్లదంలి 060ల080% టి అలాల 





హా ఆర్గలిం ఖె2ంరైలం - 0౧ఎలలు కోలు రంత... కంంగాకిర్ల్‌ంణ'ఆ్తంం 62 ఇం22 996. 97 
ఎ... “దండిండి కోణయింర్లా 

- ౦౧౨ాలల్లి 9ర్లా హైలర్‌ న ౧౧0089 రింగాలేల్లంణ'ఆ్రయం'6'2 ₹ష్థింయంణం'ం్త6 996! 97 

ఆధ్గిలైం వండి - 0౧ట్లలల్లిలై కాకిఖలమియా 6౦౧2 శీరోగ్రణ'ఆం ఆకల 9096. 7? 

జీ ల్లణత్రింథి కోోఇయిథింా. - టయయ్లింలంి రాంజంలిం 6 గాయిణింరంబ9ం'69 996% "97 

స్‌ 0౧ల్లణం - 02౮2 ర్రింంలంింం౨ంర్ధ ఆ|ర్లారా (ంం[6ైణ ంల్లం 9ంంగాలం'8. 096. ౭7 
న ఆర్లాల్టైందీణ క్లోఇయిణర్లా 

ల్సి - ౦౧౨౨౮ 9ర్లంంవై ౧౨౦౦2 60౧8 కింయాకోల్లంణ'ం్తంం' 02 02టాక్షిర్రర్తాల్నం. 796 11 

సి ౧౧క్లక్రింవ( కయ్యం 9౦౮0౧2... గింగాకల్లంణ'ఆ్తంం'౮'2 0ంగైల్లయు ణం. 796. 0 

శీ ం౧ల్లల్మికాంలి 909నియ గంగుల శిరోశ్రణ'ం్తం 0౦2026 ౭96 66 

బ్బ ౧బ్లంంిల్లణ - ౦096౯ ఇయిర్లాలైణ (ంషఆైణ ంల్లిం్టు గొంణంంపలి'ఆఉంణి 796! '99 

శి ర్లణతింలిఆ(౨ఐంిల్సా. ఇంయ్లాడింంవైై ఇం స్రంంలికిల్త [రం ఖగంంరీ౨ందాల.. ౭96. ౬9 
గ్త్‌ (ఇయ౨ండేం22ి ౯110) 

స్తే ఆర్లాన్టిం పయ వఇంల్లాను - 0౧ఎిర్ల2 ౦౦౧2౬. ఇింధాకోలింణ'ఆ్తంం'0'2 శంరిద్రాఖ 8. [961 99 

ఇ 


మద్రాసులో తెలుగు పరిశోధన, ప్రచురణ 


చ్తేర్తే 





ల్లండ్రింలి పైల్‌ - 0౧2౦డ్రడై ౧౮౦౧2 శిరోజణ'ఆం అయ్గి౨9. 9861. 69 
రండి రరర _9ర/౦౧2 బిర్లజ్రణ'ఆ్తం ంఖింలంంణం'006 996. 99 
౦ట్లర్గం9ిల్లిణ - ౦ల్ల2లై కరఇంవై ఆంంధివి ఫొంజంిం' 6. 0309ంయఎయింంంం కైక. 986. "69 
౧ఐక ఇ9% జదిలణ _9ంఖఇంయ రంగుల ల్లొంల్లంల్లంం'౮ $9ల్లింథిత్తం. 996 99 
౧౧ఇాంై జ్ఞ కం (9యార్గంయిల్లంం రాంణతై ల్లాంలం్లాం'౮ శిరి 9కయింధిల్త 996, 99 
అధ౪౮ ంణఇంియరారాలొంణ (సంం1జైణ ంల్లం) అంపైణెంింకికత్తం 996. 79 
ఆణింణాంై ఇం(1 అంంలిలు 90 ఆధంఎ్లాంంర్లోుయి (స్లంం(జాణ ంల్లిం ఆంధ్రం 996 '99 
౦౮౦ఆంగ్లంఇంంఇ2 ౮౩6% 9౦కి ఇకారిటుంలాళ. 786 "౭9 

ల్లణడ్రిండి కోణయింరా 
- ౦ణవాల్లలి కల్లం హలిగుల ధ0౧8౬ కఇంగాకీల్లింణ'ం్తంం ౮2 రైంంయింంద్లాణక. 796. 19 
ల్లణడ్రింలి వఇయిథియాం - ౧09లఇరి ౧యింగాల రొంణంల్లంం'6 ౧ఎ్లరౌంి'ఇ్తం'ఆం౬ 786. 09 
ల్లణక్రింల క9లబల2 ౦౧౭ ర్లొంజ్లం్లిం'౮ ంలంయిం'006 7961 67 
౦బ్లమోంంయి-00్లార్లాట్రింలక ఆంణ రం ఇర్తాం్లాం ఖనింంథణర్తాల్న. 9961. 97 
౦బ్లకైం రంయంఖి - ంిరాట్రంరోక ఆరణి ఇరొం న జింజం 96 "౯ 
౦౪5 ఇంటైం ౧౧౦కిక్లరం ౧0ల806 టల ఇంటి 


లలత తతా 


4ఉ5 


౧౧౨( ఇకోర్లుంల్ల 9బంాంై ,9తంంణ ౦౧2 బీరోన్తణ'ఆం ఇింంంణంఇ 996! 14 

బం దీం ౧థిిణల్లండై అథం9 శ్రిరకిణ'ల్తం ఆం్సంయయికింంల్ల2 9961 “04 

౦౦౦ల్రండెంచోిణల 0 ఢిర2ై0౪ శిరోగ్తణ'ఆ్రం 9000ల 996. 69 

త్తి బైంగింల కోలయిఢిరాం - 0992 జయాయ ల్లాంల్లంల్లిం'౮ ఇంగ౦ఎయిత్రిరోక్టిం'ఆ 996! 99 

జ ఇొదాంంంంణంటల్ల - ంగాఇంయయాంయిలాంణ ల్లాంణం్లాం"౮ ఇంంలింర్సంం. 996 49. 

౧౧క్లిల్లంతి బతాంిర్లు (గ్లాంం౬జాణ ంల్లం) ౧౪౬ 996 99 

స్‌ ఇం్ధ ,90ఆర్గాంఎ్లాం ఇజం థి జోిం (సంంషజైాణ ంల్లం ౦ఆర్లంవటాయి' 8 996. 99 

[. ౧ఇబణ౦9బణ౮క 92౨౪ ౦లళిణ ఇభోయరంణ ఖంరీనిటైంోమిధి' 6౬ 9986. 79 

| (ఇదీఆయింఎరాంలి-0గ0ం2౮00ఎక్లి 90ంక(06ఇ ఇకంంలాలం ల్ల. 996 09 

స్ట ల్లంరిండి - ౧౧౧౯ _9అం9ిఇంర్తంై 0౧౭ రంయక ంణ'ఆ్తయంం 62 ఇష్థింధంణం'06 996 ౮9 
కి ల్లండింరి కఇయింధా - ౧0౧1205 

] య౧ంలిలాణ క్రఆందిల ఇచాంం.. కింగాకోల్లంణ'ఆ్తయం'౮'2 ం౨౯ింై్రం ౬ 9961 19 

నా 2౧౫, ఆంంంయమోిణల్ల ంంలంిన్లి ల్రిరోగ్సణ'ఆ్తం వీంి?ఖన 2 996. '09 


వనన వలన నడవని కడలి నినాడడడాాడాాలాాాలాాానాడాు 


మద్రాసులో తెలుగు పరిశోధన, ప్రచురణ 


46 


ఐదూ ౮౭90౦0౧ - 9౦౯22౫ ఇంఖ(| 
ఆర్వాడ్రల్లం కర్యల్ల - ౧గ22యరాలి ఇంఐ౮| 
౦౦౦ఆ౦డైఖ శంయ్లిణయింం 

ఇంఇంశరైణల ంఅక్షంుంగ్ల 
౦ల్లకంయంప్రాకాణన్లింి ఆొయయం్లాం 

౯౧80౯2 జాం 

ఆంంంయిలిం ఖైదిలా ఇయింణల్లన 
౧క్రింర-0209 నీఠంథ9 

ల్లణడ్రింల్ల కోలయిథింాం - బొంణ కంటూ 
౧0౧ట్లణంి - 02౮2 ధయజగ్లం ౧౯౯౯ 
౧౧౨బ్లియింటీ ౨౧2 ధయక్షథ్లాంక్ల 

ఆర్గర్టం బడల బజయలిదై - 0౧౨వషటయార్గుంణ 
మలం శింం2 “క్లలాం 


ర్త 
౦టగవణంటైం్త 


తూ 


ఠలూ 


ఠా 


శ్రీరోజ్రణ'ఆ్తం 
గొాంజం్లాం' 
రాంలం్లల2' 
జ్యర్రాం్లా'ం 
9రంంఇిల్లల్లాందైం0ం 


ంల్లాఖ ౮ 


(ఇం9?£02'99౮ 
గ్రయంగాకిల్ల ఆం 
(ఇల౧౧ఇ౦2'ఆ9౮ 


ఎ౨య్లాకీల్లంణ'ల్తయం 92 
రికీ ంణ'ఆ్రంం'౮'2 


ఆంగ్లాటేరల్లంణ'ఆ్తంం "02 


౧౧౦క్షిక్లలంల 


9౫0౮౮ 
₹ళిణ'౮'౪'8 

40 2విహంణ2య'00 
ఖం చరాయాయి ంణ'ల 


ఖం0యంనిణ ౮ 


ఖ6చంినింణంల్లు క 
శం చారయాటం్తం 
ఖల రావియుం౪26 
ఇకా ౮ 
909928 


అ్రయణింగాబ్రిలాంర్లుం(ం 


౧6౧0ఇలీక09% 


496! 
4696! 
496! 
996! 
996! 
996! 


9961. 
9961. 
996! 
996! 
996! 


996! 


"౯09 


"69 


"09 
"64 


"ర్ర( 


“టట్‌ 
“ల్‌ 
“ల్లగ 
"స్లాజ 
"రి4 


47 


మద్రాసు విశ్వవిద్యాలయంలో తెలుగులో జరిగిన పరిశోధనలు 


౦ఆర్లిల్లార్లియాలిలి వర్తి ౨౧ంరైక ౦9౯299 ణ్యర్రాంల్లాం ఖలంంద్లుణంం. 296 96 
౦౧౨6ల ఖం ౮క22ల్లి ఇణయడింణ శంినింం. 936 76 
2౮౯మ 9౮/0౧02 9ంంకె%్లి(6'ఇ + రీ ంకొజంణ 496! "56 
(ఇంయంయాడు జంంల గింాగ్‌ఆ్ర) 
ఇల ఇర్తికింణ అంణయోలి 9ంంకోళ0ంఇ ఆధంంయిణథ'ఆ0ం. 486 ౭6 
౧గ్లాఖంణ౮ ఇంంంణడై ఇలీంయిఐరం?ం (సంంఇ్లండి'ఆ190 ంంింాయఆణంం69. 96 16 
ల్లణడ్రింలి వోణయిణరా 
9ంలయాయ్లుంణలర్లా వ్రిల్తందితిద్త 9౨ఖియంగథ థటైర్గాక్లణంం్నాఃి ఆం ఇఆ9౦డ'౦౮6 486! "06 
౧౧ఇ్లాలం. భయాంర్లరీణ సైయాదిల్లడిల.. శింగ్లాకిల్లంణ'ఆ్రయం' 02 దీం? పక్‌ 296. 69 
ల్లణడ్రింల్ల క్ర - 0౧ఎంకిణండైంల నీయ... కింంయ్లాకిల్‌ంణ'ఆ్త్తయం'0'2 ఇక్దింంంణం'ం 96 99 
ఆర్లర్టంభెి ఎైయ-ంంలలైంంం _9రం౧29.. గింంిలిలంణ'ల్తంం' 02 (ైి(స్తుంం'ఐ. 496, "498 
౧౧౨2 క్లింల( 9౮౧౦౧8 శీరోగ్రణ'ల్తం ఇభిలలి 6 496! 99 
0గ్లాంంల ప్రీయెయిల్లి అల్లిల్లు ర/098 0౨ శీరోణ్రణ'ఆం 09ఆిట్లాలంధికి. 496, 99 
0౧౨యాయ్లుణఎల్లర్ల బ్లణంగైింల్లయంకయి లీరోగ్డణ'ల్తం థఐ2 0961 79 
౦ఖ5యిణంటైం ౧౧౦క్షికలంల 00ఇలకిండ. | ఇంిల 








మద్రాసులో తెలుగు పరిశోధన, ప్రచురణ 


శి 


౧౧యిఎ్లింవ ,కరాంణతై శిరణణ'త్తం సీబయిం 696 1901. 
0౧,56 ౨9౦౨౯ _ఇంఇంయవాలి ఫొంణ ల్లిలోజణ'ఆ్తం ఆ౭ఇఐంిర్త 2. 6961. 901 
౧౧ఐంంి ఖై ఇదిలలణ _ంఇంయ రంగుల ల్లొంలం్లిం' 6 శర82ఇ 696. 701 
0డలంై ఇభిలక మారా గండి ఇంంిం?06. 986. 90% 
౦౧'ఫ్ర్ర/ 2042 ఇరోయలరింణ శించార్షై లల. 996. 201 
0౧ధాడ్తీండి కజయణియై-0 ఆయ (ెలలణ $ల్గంంబింప్లయాంలై'06 ఇతనమిళాం్తం0'౬. 996 101 
సై 
౦ల్లణం 
థంయం్లాయి-ంఆర్నంబల్లం. ?జ్మరిణలంం పోడిం ణ్యర్రాంల్లాం ఇంచి లం ఖిక్థిణ'ం్తం 996 00! 
౦ల్లకోం అయంయింఖి 
-0ం్ల్లిఆర్గంలాం ఇకనిణలాం బోకిం ఇఇ" శటంణింతి'... 9961. '66 
ఇం ఆంధందయిలిం (యయంయిల్లంయింంంణం (జెంంక్లం2'ఆ9౮ ఇ62ంంికోకం. 9961. 86 
ల్లండిండి కోణయింరా - 0౧౨| 
ఇరోర్లుంల ఆరవై హైర్దంఎ్యు రాంంతంి.. ర్రింగాకీల్లింణ'ఆ్తంం 02 29౧2 996 "46 
బం ఆల్లంంంగ్తైఖణంవి వ ఇ గలనినియింధం. 496. 96 


౦ట5విణంటైం 90క్షిక్ల్షలైంలి ఇ0ళ్లలికింజ “ల అలల 


తతత నననననకానానాానాను. 


తం 


మద్రాసు విశ్వవిద్యాలయంలో తెలుగులో జరిగిన పరిశోధనలు 


ల్లణఢడింణ ॥2 - 09ల6 9 
ల్లణకింి &2 - 0౧ల్లర్లయి. కోసల (ంజ్రళ్ళంంణ 
ంబ్లింల్లం క్వొంక్లొ-ంల్లల్లైంల్ల 

ఇక దజిఆర్గంయంయికింంల్లు ంల్లయి(పుల 
౧౧ఇ)ఆ ఖై ఇచాంరా 

౦09౦99 02౨0య0యిల్లియింంటింి 
909౮౦యిల్లంటింరంణం 

౦ల్లై ౧9౪ కలయా 

ఇకాంర్గం?% లొంణ - ౧09%0ల$ ఇంథ్తాణ 
ల్లణ8ింలి కోణయిథింయాం - ,0యయ0ఆంల్ల 
964౨ కోధియాలెంణ 

ల్లణథింలి క౭ 

- 0ణక్లిర్రయయ్యింల్తరి ౨9 0007208 
ల్లణడిండి కోణయింరా 

- 002,942 చారల ఉంం2 (౧002 


ల్లీర్రోణ్ణిణ'ల్తం 
గంబంిలి'౮ 


ఇభోయ౨(ింణ 
ఇఇ౮ 


(గొయంక్షం2'99౮ 


ఖైం్లాక్లబంయాని 'ఆ౦౮ 


రంగా ఖంం్లావి 'ఆ౦౮ 


ఖజంయ్లాక్లిణంం్లాని 'ఆ౦౮ 


స్రియం్లికైల్లు ణ'ల్తయం'0'2 


(సెంబథిలణంల ఆం 
(ంంఎల్లుంం. క్రిల్లయా"ళి 


గి | 
ఖః న న్‌ 
గ్‌ స 


తం. 
ఖళి5 [మిల్లాం 
'ర్రవ(లిరంణ" 2 
జ్గంఇిక్ఞింంధై 


శక్థింంళి'ఆ 


066! 


066! 


696! 
696! 


6961 


6961 


696! 


6961 


"ఆ|| 


ఫ11 


౯ 
"611 


. 
"01! 
"60! 
"90! 


09జక్లాఅంలంతాత్తం 6961, '601 





రాలి 


౦ఖ5వాఇంటైం ౧౧ం౯్లిక్లెటంిలి 0౧ంక్లల్లీకింణ. 'ంట్ల 
తతా ల నకల చాయ ల పత మే దట లైనా జ జక డు టకప లయల ను ప ర లంక ఆ జం... 


మద్రాసులో తెలుగు పరిశోధన, ప్రచురణ 





అంంింితరాణ - ం0ఇ29యారారాలెంణ జర్గా్లణంం్లాి "ఆం టైంైైఖఇ'ఆం 166. 96 
ల్లణండ్రిండి కోణయింర్లా 

- ౧౧౨ర్షకాణ అంశం హారం ఇంయల రంంయికిసల్లంంణ'ల్తంం "౮2 ం౦డకి 166. 9% 

౦99౯8 (జెంం9ఇ్లం2 99౮ ఖీరంబనింనా౬ి. 0661. 761 

ంబ్లింగంణ్యక్రల్టం)/ ఎ౨రవ ణ్యర్రాంల్లా'ం్త ఖండ రై. 066. 9౬ 

ంల్లర్లోర్ధంలి 9౦౦౧2 $ల్వంంబింప్లల్లాంజై'00 ఖకళంని౨ర్తం.. 066. ౭61 

౦9౯/2 ఇల్లం గ్వుంర కళ్లంా 0ఆ౨౯౧1202'8ల ఇం. 066 181 

౧౧6ంల్లణ ౧ంలోరాణ ౧ంల్లైణ ౧౯౪౮ ఇంలయుం2. 066! 0% 
ల్లణడ్రింణి కోణయింరా 

- లక్షయం (ఆరాలు ఇంటి ొంణ (య్లాకణంంిఃి "ఆం ంభన్మకంిత్తంం9ణ 066! "611 

౦ల్లమి౮0మ6 ఇయ ౦౧౨29౫ జర్గాఖఇంం్లఃి "ఆం ౪2999406 066 9 

ల్లంథిండి 2 - 0౧0౧౯౯ కఇంయ ఐల్లంయ్లణు అమంలణి.. రింగికీల్లంణ'ం్తంం. ౮2 9౨బయతాఖ ర. 066 "41 
ర్లణకింలి $౭ 

- 0౧ఆంల్లల్లుణ 49628యిల్ల 09బఇ9 బధషంణ... రింయికల్లంణ'ఆ్తయం'6'2 ర్తల్లాండైంణ 066! 911 

౦5 వఇంటైం ౧౧0ఇ్లక్లలైంిల ౧ంలికంణ ల అలల 


5్‌0 





క్‌] 


౧౧౫౯౫౦౮౭9౧ ఇ౮ఇంఉింట 


- యజంగంలఎంి, అంంర్పం (ఇ 1 రలంజంిలం'౮ ఇలయింల్లం్దద్దాం్ర6. 966. 99 
'కైంయాినణ దణ బర్మాంంు ఖీంలం 0౫౧12౦౨2౬౯ ఇం లాం. ర₹66.. 991 
౦ల్లకిలంల ఆస్లల్స-ంక్షంరిల్ల వంక ౧౯౦ ఖంలోంరితర్త . ౭66. 781 
౦ల్లయిల్టంయి ఆయి (ఇం9క్ల02'ఆ'9౮ ఇతంం(2 ౭66. "98 

ల్లంథింల కోణయిథియాం - ౧99౭౮లం02 రింంికిల్లంణం్తంం 62 గృింరాంజం 866 76 
0౧౧౬ (ఆ 9ల్లలం బగ్సుల రంంతి. కింగాటల్ల్‌ంణ'ఆ్తంం'0'2 ౧౦౫౮౬ ₹66. 19 


౧౧౨౨ఎ౦బ్లణ ర్పుంర్హి ౧/0౧2 


- ౧0౧౨ధ౯రయ06 2892 శిరోణ్సిణ'ల్తం 09229 ౭66 0% 
యంయం్లల్లంాండై. ధయింా ఇటయాయణ _ఇరం౧2 అర్రుంల్లి'ర్య ఖం ంయంయింన2 డిండి ఆం 166! 661 
ఇలం ఇంఆల్లి ప్రధొాణినతై ఉంంయి $ొయంంధ్లాంబ్లలిం2ై'06ఆ ఖగాంంచభింంపారింర. 166. "961 

ల్లంథిండ ౧౧9డెం కలగి ౧౯౮ ఇరింథింంా౬.. [66 81 
ంటి్‌వాణంపిం ౧05ిక్లలంలి 0౧0ఇల్లీకింణ. 4 ఇలాటి 


మద్రాసు విశ్వవిద్యాలయంలో తెలుగులో జరిగిన పరిశోధనలు 








మద్రాసులో తెలుగు పరిశోధన, ప్రచురణ 


ర్‌ 


0ణఫల్హే ఆంణఎల్లాకిల్లియ్లా. బ్లయల్లిలై జయ 





-హషండి ఏనిలఖ “ఇంం౦ ఫోడిం ఖైరాల్లఇంంి2 "ఆం ౧ల్తూంయాయాం.. ₹661 "ర్త 

౧౧209 ౧ల్లకీల - 09%ఆమక ౩౮యిణ ఆయా?ఇంంిఃి "ఆం ఇధోలర8 9661 1 

ఖంగంల్ల ఆంయాయాంయిం. 9(ఖై జర్గాకఇంద్లాఃి "ఆం ఉంగరం. 966 "౯7 

ల్లణడ్రిండ - ధరరల. అంయకా&ి జర్గాఖణంధ్లాఃి 'ఆ్తం కింంళజం. 966 "కా 

ల్లణథిండి 2 - 00యంకింంవైంటి బంజరు ౦౧౦౧౭౨ శింగ్లాకిల్లింణ'ం్తంం' 02 కల్లం ఆ. 966. 171 

ల్లణథింలి 2 - ౧౧యింకిలంంైంల అం ౨9, రంయికోలంణ'ఆ్తధం'౮'2 ₹షింసాణ. 966 07 

(రా౦౧2 - య్లాస్టండి) ఆ 

ఆ్రంంధ్ధణండి - ౦ల్లయాయ్లం౨లి క్రర్తయం8ి శిరణణ'యలొ ర్లంర్లులె ఆ 966! "69 
(6/౧2 - యభాఫ్టంది) 

థి9ఖ ఇయాంయ్లుణ = ఉ్రల్లంల్లయి భైజంయ్యు/ణ శిరోన్తణ'ల్తం ఇంఎ2'త్తం'06 966! 9౯ 
ఆల్లుర క్లణయాంై 

- ణల్లనిక్ధింల కోఖంయణ $౦౮ఎయంర్లా[్‌ణ లొంజం్లాం'6 ఇంలైజ 066, "498 

౦టీ ఇంటర 00ఇిక్లరంలి ౧0ఇ్లల్లీకింణ “టి జల్లులు 





థి ౧౧ల్లనీలయిక్టి 9౧2 కాసభి ౧బ9 జరం లొంజం్ల్లం'౮ బిర్రంయబంగంంందైి 966. 99 
ఆఖిం ౨ల్లిప్లంలు - 008య5ఎల్లంశి ఫిఆయ్లల ఇంఇర్లాం' ర్తలఆధ్లల్తింలికి 966! 99 

. ఇంథింలి 7 
| - ంల్లి్లోల్లు పైం్యాణ _ఇంక్లూర్రాన్ల ర్ల ల్లాంలం్లి౨'౮ ధిరింరాక్ర ఇ 966! 79 
ఖే ౦ఆం్యంఎద్లాలం. బైరర్సంల జ్యర్రాం్లా'ం శరణర. ₹66. 99% 
ల్లి బింంయ వలం . అజోీ౨(ం9ణ శంమయరంయిర్తాం.. 766. 7291 
క ంధాలమోంయయర్గాయి-00్లాఆర్లిల్లారియయా ౦ (ొంంక02'ఆ9౮ శంగనింంనినికైలి . ₹66. 191 
ం ఆల్లుం ద్ధి - 0౧0ిిలయ టార్లాలా లొంలం్లాం" ౮ గొకాణలండి ల. 766! "09 
ణీ ఆఖం &2యంై _9ంగాంన్లి 09౪౦ ల్రైంలయ్లాం౮ అధియాధం భి క. 966. 61 
స్ట ౦9ల్రంంగోిణలలు అధొల్లంకొణ్ధికంంి ఇక్షంలై ణ్యర్రాంలి'ం్క న న న 966! 91 

సి (ఇల). ంళా9ియింటల్ల 
| ఎగుపైల్లభి ఇంంల్నూ బింల్లయి రాఖి ౧ ఇకంంంయింయా 2. 966. ౯1 
న్‌ ంల్లర్లిర్తి ఇజం - కప ఖం జంయాఇంంిఃి '్త్తం ల్టిరణంంప్రంయడి2. 966. 91 
// ౦ట[వాణంటైం 6ఆంకఇ్లక్లరోంలి 6౧0ళఇ్లల్లికిండ | జరాణి 








మద్రాసులో తెలుగు పరిశోధన, ప్రచురణ 


ర్‌4& 





౧౧ల్లిల్ల (గంంంల'సైం 9ఏ%ణ 0౯౦ ఖం 9ఆారి. 9661. 99 
ల్లణడ్రిండి కోఐయిథయాం 
- ౦౦౦౫౮౨౦౧ ౮౩ఆ|్స్‌ం 09,ర్రొళ్లంం జఆంగ్గా్లణంం్లాఃి "ఆం ౧౧౦౦౯ ౨సిత్తం. 966 79! 
0.28 బ్లలిల్ల మి పం జఆర్గాఖణఇంంాఃి 'ఆ్తం (సెంంధియధ్రఖింం. 966. 99% 
౧౧౨౮ కం9ల హకిలరపల 070౧02 కింయికి[ంణ'ఆ్తంం'౮'2 99౦౦౪బత్లాంకై'ఆ్తం.. 966. ౭91 
ఆర్లాలైంై - 0౧౨6 వాయి ల్లింణ హాకిలణ రాంం2౬ రింంాకిల్లింణ'ం్తంం "౮2 శళింయంణం'6 966. 19 
ల్లణడింణి - ౦9యలయ్లిణ 
ఆవి ఆలి ౦ఇల్సి శింంయికిల్ల గణ శ్రీరోన్తణ'ఆం ఇెళింయంణ6'8& 966! 09 
ర్లణడింలి 
- ౦లఎ౫0్లిఅ _ క్తియి క్రంణళ్తి ర్రింయారల్ల్‌ గణ నీరోగ్లణ'ఆ్తం 9ఆల్లంణ" శ్రి. 9661. "691 
ర్లణడ్జింి ౭ - ౦9యయ్లిణ 90న 
గ్రిణ ర్రయరింరాం్తల, అంంికిల్ల గజ టీరో్తణ'ల్తం ఇం౪'౬ 966! 99 
ర్లాణర్తింలి క్ల౭ 
- ౦లయింట్లణ 6/08 ఆ్తయిఆ అంజం్తలై శ్రీరోన్రణ'ఆ్తం 9౨౯ింగిలిడ్రిణక్లండ' 6 9661 "491 
౦45విఇంఫైం ౧0ఇక్షలై[ంలి ౧౧0ంఇలకంళ ల ఇంటి 





క్‌క్‌ 


మద్రాసు విశ్వవిద్యాలయంలో తెలుగులో జరిగిన పరిశోధనలు 


గంగ౧)9 ₹-99562౧6060౯౫ 
౪౭1౧1౧౭౮ ౪4| ౬౦1౦9 )౦ గ1౭1060౭90/4 9౧0696100। రింంంాటిిల్లంణ'ఆ్రంం'0'ఇ ఇళియణన్లంకైరాలర్నాం 466! 94 
| గ౧0౧)3 941౭4964109 ₹ 
9811120 491043 ౧6౭ ౧6౧|౬ ౮| 9౮9499019407 రంల ం్తణ'ఆ్తయ0 02 ఇంల౫'ర్తం 466! 4 
ఐంది కోణంపై-ంగి29యెార్లారాలంణ 9.2 9 = ౫ ఇ గనం రై 966! 74 
౦ల్లకోం యం గాయి-0౧2౦౦క2 వయ౦ ఇల్లాలి. 00509 9౭౭౦096. 966. 94౬ 
౦జల్లొర్రణందై కంపగా.ణ-ం2292ఎ2రాలైెంణ ఇణ[ఐర్గంణ ఇగింన9 9661. ౭6 
ంట్లమ౭ం్రా ల్లం్గంాంఖి 
౧౦౯ఆ9ఏిల్లవొలంలచన్లోంతి కసం య్లాఃఖి'౧ న 966. 14 
ంట్లమంరంంలయి. - 0ల్లాఆర్గంఎల్లాం. గింంద్లై (ొంంంఇం2'ఆ9౮ +రీకా ౬. 9661. 041 
౦ద్లమాంధయయాంళ్లి - ంగ్లాఆయ్నంఎ్లాం దెం (ఇం9ఇ్లం2 90౮ ఖంరాకి౨ళ. 9661. 691 
౧౧౨౨౫౦బ్లిణ - ర్లర్హి 0౧౮జే శిరోరిణ'ల్తం ం౫(షిర్గ 8 966. 991 
0౧౨బాం్లుణ ఉంం2 రాంం29 - ౦0౧౨96 ఖెం25ిఐల్తె శిరోణ్రణ'ఆ్తం అంంవకాల్న త. 966. 4% 
౮ అ9౪ జంంంఖ తీంంంా ంఎయ౯ాంగ్లిణ౦ంల2 ౬౪ ఖం రని ద 966. "99! 
న ంంంయ్‌ింంప్‌[ అంకమంద. అయంికంద ల ధరాం 


 తతతతతతతతతకకతననతతతతననకననతతననననననినా 


మద్రాసులో తెలుగు పరిశోధన, ప్రచురణ 


56 


(ౌంంన్గం2'ఆ9౮ 





ర్లణడింల-00222 ౨ణఇ౦లై సంకల. 966. "491 

౦ల్లటాంబ్లణ - 0ణల్లణం అాంంంయి. ధ్థజ్యంథి ్లం “జాణ 'ఆ్తం ఆరా ఆ 966! 99 

(౧2ఎంకిలంశ్రంలు 0౧౨యాం్లిణ ్రాలలంి నిం “జాణ "ఆం ఇకిం 4. 966. 99 

(క90/092 ల్ఞంంల్లు ౧ాఫ్ఫంది) 

0౧౨లాంబ్లణ య్లాయర్లాల్లంల్ల లిం “జ్రణ "ఆం ంాంలి తం. 866! 791 

(0ల్లివ) 0౧౨ఎయిర్లుణ య్రిఐలిం లిం “కణ "6౮ లల "ఇ 966. 99% 

౦గొ జంబ ంయ-ళిలింంలలా.... శకింంంణం ఇంకి 49 ఉటిఆంయాం్తం 466! "791 
0ణ౦గ్లాశ్లింణలిం్లా 9లిబ్లలూ క 

- ౯౯ ట్రంరంఆంణ బ్లట్‌ం ణ్యర్రంల్లాం ఖ2ంండెర. 266. 191 

0౮2 ంంల్దంయి. ౧థిల్ల/0ంం ఆ|౧౪రా 9౨౫౧12౦౨2౯ ఇంంళి. 466 09% 

ఆర్గాలం ౩95 ౩0 పై-గాయంంం2ి-గాయిళ నిన న ఖరయంకి 220 4661 "641 

అ9ంం,ి'న్ల _9ంణంియిలంిలెంణ (9౯౦296౮ ఖ 500 ణయర్‌ల్లు 2 466! '941 

(్రాంయిం లు 690002 యి అయంగ్లుణ (ెం౧కం2'౩96౮ ఖలంంయితాత్తం.. 4661. 28 

౦భ[వాణంపిం 0౧౮క్షిక్లలైంలి 4 ఇలటి 


౧౧0క్లల్లక్షింల 





57 


మద్రాసు విశ్వవిద్యాలయంలో తెలుగులో జరిగిన పరిశోధనలు 


ర్లణర్రింణి-ంగ్లాలింఆంబ్లణ వయిల్లణంియణు ౧౯౦ ఖగ ంంణ- ౦ 6661! "661 

ఆణ్లరై ఇండ ఉ౦౧౮||ల్ల సొయంక్షం'ఆ9౮ ఖీ రంయాంంర్గంణ'ం 666! '96! 

౧ణల్లిల్ల 22౦యాజ్యణంలంియర్లాంలి. ఇంగుల్ల (902౪9౮ ఇకీ2 9*జ్రొందాం.. 6661. 461 

ఆఖరం ఇం అహెలయయంంలింయార్లాల్లిలింణ (ంంనం2 99౮ శతంలెయటాకి.. 666! 96 

ఐడి ఖని 9౦౫ _9ంధాిిలఖ. 9లుంణకంై ఖజంా్లఇంరాః "ఆం 22 ఉంర్రాప్రంఆడ్లకి. 666! 96 

ర్లణడింలి &2 0ణర్తోర్ని ,౨ఖంణరు రంంత.. రింయాకేిలింణ'ల్తంయం'౮'ఇ (ై$ియిల్ల అణ 666! 761 
919419646౪ ౪౮౪ - 996౭౧606౭7 

౪౭|౧1౧౭406 ౪| 494001 )0 91౧)9|[969410[1| నింం్లాటైంల్లంణ'ల్త్రంం'0'౫ 9౦కి బ్లలలిల్లు ఆ 6668! "96! 

౦లయాంబ్లణ-0౧ఎ9౦క్థలింవైంల్ల ల్లయణ ఉంల్దిండి లిం “జణ "ఆం ఇం్తుం "ఆ 666! 6! 

౧౧ఎ్లియంయ్లాలి-0ం6ల్లంం్లు ఇమం నిషా ల 4పిణనింజంం 9661 161 

౧ల్లిల్ల ౧౦౫౮ కి2ంి2లాంల ఐ2ంి ంల్లఖ "౦ శక ంంొంతింం. 966. 06 

ఇం౦౧॥ _కాంగాణంయ (ంం9ల్లం2'99౦౮ శ లింం౯ాంద్తంది ర. 9366. 69 

ల్లణథింల్ల అల్లిక క్లింబ్ల(ఇ. ౧0౫22యెారాయిలైింణ (ఇఎ౫9[్ష02'99౮ నం. 966. 991 

౦టదిణంమిం 90క్షిక్లరంలి 0౧0ంఇిల్లకింణ “టి ఇంటి 








మద్రాసులో తెలుగు పరిశోధన, ప్రచురణ 


ర్‌రి 





ఆలం జై ఇథి? కాంల్లిల్ల ౧౧౦౧౭ క్రమత కల్గంల్ల రృంరాల్లల్లా 9౨౯౦కి ఇంటల 6 ౭2002 117 

ల్లణత్రిండి &2 - ౧ల్లాల్ల ౦9అ్వైర్ల జంిలఇంం2 "ఆం గింయ్లోంల్లి 2 ౭2002 "017 

ర్లుణత్తింణి &్ల౭ - అల్లిల్లు శ్రింల్లు క్లయాయిై ఖజరాక్ల2ంంి2 "ఆం కెళలంం2 "3 ౭2002 "607 

౦బ్లణక్రియయథిఐల-ంఇ౨౦ఆకిలఖై.. కింయాడిలింణ'ఆ్రంం 02 9౯౦జ౨'6 ౭0072 "907 
(౧గ్గాఇలంయ-0%ంల్లాంల్లూ) 

బ్లణత్రిండి 2-0గఆకింంల్ల గండం థిణయింణ'00 శంంిాంంక౬ి.. [002 407 

ఖ్లంకిండ 2-0౧౨ంక్ధిణందాంటి గాయిఖు... ింంంణం ఇంవ్రంంి. సృయాంయందికింిం'డ. 10072 907 

ర్లర్ట ఇకరుంం -052602-హొంబర్‌ ఎడం 99౦6 థిణయింజ'00 ఖకరంబంవుంఎ్లు' డై. 1002 907 

ఆర్లార్టం - ౧0ఇఆర్గిల్లారణయాంందై ఖయాం ఇంట్ల యైంయికణంంి2 ఆం అంగాంలాంలి 8 1002 +₹07 

ల్లంథింల 2 లబంబి-ంబింంలట? 9ల్లిణండ్ర.... శక్లిాంంంణం ఇంవ్రంలి ఖెలిలకి. 0002 "507 

౧౧బరీఐ ఇకలెలంంఆంంఎల్లం ఆంబ్లల్లంణ శక్టింంంణం ఇంవధంు ఇక ళచాయా'౮ 0007 "707 

ర/౦౧౭  రోకారైంణలలా శిర “శ్లణ "ఆం 2౮9 ౦ 0002 107 

ల్లణఢింల కిలాణయంాయాంింింల ర్లాఖ'౦ ఖంరంంకొణ తం. 6661. "008 

ల్‌ ఇంటర 0౧౦క్షక్షలైంల 00లక్రింణ ల ఇంాల 





59 


మద్రాసు విశ్వవిద్యాలయంలో తెలుగులో జరిగిన పరిశోధనలు 


ర్లణ డిం 09240 ఇి-ఐఇిలంయాయి ఇల్రంంణ'ర్షాల్నా శం రాణనండ్లడి. 0002 770 
లీల ౧రొర్లాల్ల-ం౧వ్లింఆల్ల ౧ధి్లణటలడిణ... శకింంంణం ఇంవథంా 49ంలెఐకం.. 9002 977 
౧గ్గాబ్లఆంం6 ౨౨౦౧ఆ-ఇంఇంయం్లా ఇంంం్రణంరక్తాల్ను ,292000ఎంల్రింంా.. 9002. 776 
బంక్రింలి &2 - ఇొంంం( ఇండి ఉణియిళి థిణయింల'0౮ ఇ9ంిణి ఇంజ. 9002 1౭0 
ఆర్లార్టం - ంఖ్రుగొల ఇంాల్బడీన్సు. ్రంంింి 9రంల సరాలు ౧094 క్తల్టిలి 2 9002 "077 

ఖండం 2 - ఇర్తీలాి 
రల ఐత 00%పైంాం. ఆజం లల జంధి్లణంంా&'ఆ్తం అంంగంయి జ్లల్లింా "ఆ 9002 "610 
ల్లణథింల &2 - అల్లిల్ల ంహిల్లు జంయ్లాఖ్లణంంిః "ఆం ౧౪ 9 9002 6 
౧౧౨౨౯౨౫ ౯-౦౧ల్లనిక్ధింల కంంంాగుణ ఇల్తంధ్రణంర్తాల్ని ఖంం9మం9ణ. ౭2002 "4౭ 
ల్లణధింణ ఇ౭-ఇ2అయర్యంంి.. కకంంంణం ఇంవంంా ,ంం౮ంగా౬ి. ౭002 "9౭ 
బ్లం$06 ౩2 -౩అల 0౪54 ంంంణ0 ఇంవథంి ఖం ంధాంలైంచివని ౬. 2002. 92 
బ్లంథింల క9రింంి ంఖెదై-ంాక్లణయి ఎ్లాంల కంంంణం ఇంవధంా ఖకంాాణంణ ౭20062 117 
ల్లణడింణి &౭-౧ల్లల్ల-య80ంఆయకింణ థిణయిం['00 ,రిం జిల్లాల. ౭002 'ఇరె 
ఆరక - గొడ్తర్వ వీలర్ల. ర్రంలింి క్రారంధు రృరాలలిలు ౪౭౦౪ 2 ౭002 '2౮ 
౦టగ్‌దిణంటైం ౧ఇంక్లిక్షరంలి ౧0క్లల్లకింణ ల అలికి 








మద్రాసులో తెలుగు పరిశోధన, ప్రచురణ 


60 





ల్లం8ిం6 ఇ2-ఇఅలపఅ-నియా థణయి'ం['00 4'తంం06. 9002 497 

బ్లం80% $7-జొందం 'సైల్లి-ఇం20 ్రిణయింల'00 ,0తప2. 90072 997 

ంల్ల'క్లోల్లు బ్లఇఎయిావై - ంట్లల్లంంిల. ర్రంగ్గాంి క్రారంల్ల ఇరాలలలు... ఆలంలిఖ "ఆ్తం'త్తం'69. 9002 997 

0౧౨౦౨ఖఎల్లారై - 0దక్లిం్రయన్ల ంర్లంం్రర్లాథి. ర్రంణింి క్రడంలు దయా 0౧ఆ|౯ల. "ఇ 9002 7౯7 

౦౧౫ల్లయ ంంకిం9 కమల ఖర్గాడ్డ. క్రంణంి కర్గంలి రయాలలల్లా ంల్లింంంంంటి "ల 9002 9౯7 

ంల్ల'్లరై ఎట్టి - (కడ 0040బణ20౮ _౨౦గివణ,.. ర్రిజిర్గాం కారింది ఇెయాలఎి్లు (టా2 "6 9002 707 
ర్లణడింి క్ల౭ 

- ఉల్లిల్ల ఫొంాణ హంణంంణంక్ల ్రం౪ఇబిఐిత జర్గాఖఇంద్లాఃి ఆం ౧ఆంం౯ి 9002 187 

ఆరక్టిం - 0౧౯్లంయమిక క్తింర కం కాథంల రృయాలల్లా ంథియంంింా 8 ₹002 097 

ఆర్లక్టం - ం9%6యిక్ష క్రర2డణవు. కంల కారంధు రరాలఎ్లి -.. ంత్లాంధ్వంల్ల జ. 7007 "6827 

౧౧౨2వాల్లుణ 6/0౧02 - బరీలై అయింది? క్రంణిణి క్రఖంల రయోలల్లా అణు శ 7002 977 

లై ఇట - ౨౮9 ? ౨౮||, క్రిం కర్గంల రరాబలల్లా ౦ధూం౮ంగా 'ల్తంఠ. 7002 272 

ల్లణకిండ 12 - గిలంయం06 జంయ్లాఖణంద్లాఃి "ఆం . ఇల్ల. ₹002 977 

ర్లండ్డిండి క౭-౦ంక్లగయి ల్లంణ౮ం థల క్రి ఆరాణంద్నాః ఆం ౨ క్రకి* 99౮6౮౪౭ ?₹0072 976 

౦5విఇంపైం్త 0౧0ఇిక్లలంల న్‌ వా “ఆజ కలల 





61 


మద్రాసు విశ్వవిద్యాలయంలో తెలుగులో జరిగిన పరిశోధనలు 





గ్లణధిండి ౧92౯ల మ) ఉంణంం లంఆల్దకింరా (ొంంంక్లంకి "౮ 9ంంంకాం్రంలింం. 9002 "౮౭ 
ర్లణంథింణి-0052ఎ0ంపై ఇళ్టంట్ల 

శ 9$ిఆంయ్లాలిల్లుిణలా. 'ఆ్తంం్తం (ొంంల్లంకి "౮ ర్రంలాంిలిడి ఉం 90072 1976 

౧౧ల్లిల్ల ౧ఖ్బ _ంరంం2. ర్రంణంి కారం ఉరలల్లు 2౮%. 9002 9౭ 

౦౦్లాయాంల్లీణ - 0౧2౯902 _9రాంణతై. ర్రంణింి క్రాధంలి రయాలయల లిం కిం... 9002 777 
ర్లుణథింల ఖయంవైయి క్రజియ్లాంై 

- ౪ 'ఐణ భారాయంలంయి.. క్రిం కరం రయాలలలి ఇణియాల్లి "ఆఆ. 9002 "౭ 

0౧౨[టయకీంయంల్ల భాల్లియి ఇంతి. ర్రంబంి క్రధంధి రయలలల్లు ఇం్ధం "ఆం. 9002 "777 

ల్లణథిండి - 0౧౯౫౧ పిత్తం. క్రయాలి క్రాణంలి రయాలలలి ంధౌంఆంణ ఆ 9002 177 
ల్లణథింథి క౭ 

- అయా “శరా లిం ౧%ణఇంల శీర ౨౦వ ఖఆరగ్గాఖణఇంధ్లాః "ఆం ౧ణర్హార్లఖ్లంలై 'ల్త౮'9 9002 '07 
ర్లణథ్థింణి క్ల౭ 

-ఆంంగ్తిణ౨ంరంంవై సంతం బయెడి్యై ఖం్గాల్లణంంగిఃి "ఆం ల్లంణనల్లి 'ఆఆ 9002 "500 

ర్లుణడ్ధింణి క్ల౭ - గాంణంంలాం ఖైర్గాఖ్లణంం్లాఃి 'ఆ్తం ౦0 "2 9002 997 

౦ట02ఇంటిం 90ఇక్లడంలి 90క్లల్లీకింణ 4 అలల 





మద్రాసులో తెలుగు పరిశోధన, ప్రచురణ 


62 





ల్లణత్రింణి -ంగియిం/ మణి ౧ం౧డ్జ (ొంంక్లం2'౮ 0242 ల్లొంగ్తాం "ఉం. 4002 "698౭ 

ఆధ్గక్టైం - 00౧౨ల ర్రిిణ రంంద్లా... ర్రింల్లాంి క్రారింల్లు రృరలల్లా ఇం'౦ం్త౮.. 4002 997 

0౧౨కి లం6 - ౧ఇంిగ్‌ల ఇయంర/.. ్రంరాం్‌ క్రరంలి రృరాలలి్లి ం౨౯ంఇఖ్లల్లాంలైం0ం.. 4002 497 

౦౧౨౫ల ర్లార్టిండి హైల్లభాణ 6౦౧2౬. క్రంధాంి లంద దృయాలల్లు అండ 'ఆం'% 4002 997 

ర్లణడ్తింల్లై ౦లయయ్లిణ 0౧826 ఖండ ఉతా'ఇం జర్గాఖణంధ్లాఃి "ఆం నీర 0౧28 "2 4002 "997 

ర్లండింణి &౭- ౨౮౦ ఆంయంయిణల ఖయిిం జర్గాఖణంంిః "ఆం శీర జఎల్గిరంణ.. 4002 797 

ర్లణడ్రింలి &౭ 

- గొలైంంళిని ఆర్గంంయకిణల్లు లయం (టైరాకణంం్లుని "ఆం వాంయర్టి. 4002 997 

ల్లణడింలి &2 - ౦ల౯మిం ఐఎయాయ్లణ విట, టయ్గాకఇంయాః "ఆం 02౫ క్రీం. 2002 797 
ర్లణడ్తింణి్లి 2 -0౧ళ్లణం | 

-02౮2 090 00ైలుండైంయంం ఖతి... ింంంణం ఇంకథంి ఖంంంింయడైం. 9002 196 

ల్లణడ్రింర-?అలై 99ం అం6-9అరబం-ఆ్కిఆలింణ. శ్షింంంణం ఇంకంంు ఖం ఆయ్లాలింిం.. 9002 “09౭ 

ల్లండింణ 59ధటంంి-2ంంంు 0/0౧2౭ ఇల్తంద్రణంర్తాల్నా ఖతంట న. 9002 "677 

ల్లండింలి ౧౧లిల్లి 9రటల ఇం బ్ఞంంస్తొల్ల[ంర (య9న్లం్ల్ల' ౮ 6ంఖిలు2ై "9 90060 977 

౦ వఐంటైం ౧౧0క్లక్లడలంలి _ 0క్లలడంణ. ల ఇంటి 





63 


మద్రాసు విశ్వవిద్యాలయంలో తెలుగులో జరిగిన పరిశోధనలు 


ఖంక00 ఇ2-౧౯౯-ఇ ఆంధయా-ంయాంఐితింం ఇల్రంద్రణర్తాల్ని 42౧వ 9. 90082 160 
ర్లండింణి-0౧ఎైలం. క9యి-0ణగిక్లి ఐటం... శకింరంణం ఇంవ్రంంిణ ఒళరాంాం్త్రం.. 9002 012 
ల్ల కింలి-009య20002-౧య్లయి ి-జ్లంయల్లట్త/00్త ఇల్రంం్రణంర్తాల్ని ఖంంచిమోల. 3007. '690 
ర్లణక్తింలి క్ష౭ 
- 0౧౧౬ 0౧౨౫ _9ంిఐ2ంం్తవై 9ఢపా ఇల్రంద్రణర్తాల్నా ఖకలాయార్తం'౬. 9002. 99౭ 
ఆర్లాన్టిం కంగన - 0౧ల్లిక్ల (౦00౮9 యిం కంల సరాలు 9009౮ "ఆ 9002 "497 
ర్లణడ్ధందా 0౧ట్లగాం దృంల్దంద్తా ంఎ్వుయి.. ర్రింలాంి బ్రల్లంధు రయాలలల్లి “ అధగిం "ఆ 9002 997 
గ౧రింర-0౧9౯0౨ 9 శంం2ి రాంణ2. ర్రయణంి క్రడంల్ల ర్తరాలయిలు ౧౧౫౧౯౦౮౮ ఆ 9002 997 
ఆర్గార్టం - 0౧ల్లి్లి ఇడి (ఇంఇల్ల. క్రియాం కలంల్ల రృరాలయిల్లు కంల య్లాంంంణ "8 8002 797 
ఆర్లార్టిం ఇం్రఇంర్లా - 0996ల ల్రరులంంంా.. క్రంభాంి ఇణింధ ఇెయాలం్లి ౪౭౪ "౬ 9002 "997 
ల్లండింలి $2 - అలల శడైళి ఇల్రంఆ్రణ"లల్ను సం. 2008 “౭97 
ర్లుండింలి &2-క్లరిక 
-0౧యం0( బ్లంల్లా-యయనింణ-రాయలు.... శక్టింంంణం ఇంవ్రంం్న ఖ2ంచాంర్తం.. 002 192 
ల్లండిండి ౧౧౧ల్లిల్ల ౦00ఆర్లాణంలు 9౨౧ 866 (సంంంల్లం2 "౮ దాయి ర్హాజ "బం్తం.. 4002 097 
ం౦టక్‌వాణంటిం్య ౧౧0ఇక్షరైల్‌ంలి 0యలకిండ.. టి అరాలి 








మద్రాసులో తెలుగు పరిశోధన, ప్రచురణ 


ర్లుణడ్రింల్ల వఐయింయ్లా 0592౮8 ఆంఇణ-షంి (ంగిక్లం2 "౮ ఆఅఆం౨9లగ్త 60060 990 


ర్లణత్తింణ-ంఇణయల్తకింణ రృర్గయం/0౧త 





64 


౦౧బ్లంల్లా రారిణల్ల (ొంింక్లం2 "౮ 09ఆ'ల్లలెంల్లర. 6002 797 

ల్లణడ్రింణి వ౭- _జోయిక్లణంలి అంంఖణంలిత. క్రంంింి కలింల ఆయాబలల్లా అరా 6. 6002 197 

ఖ్లణకింణ ఇణయింప-ంంయంకుంంల క్రయజం్‌ క్రాణంల్ల ర్రయాల్లలుల్లు ౧౧(౯౯2 6002 "097 

ర్లణత్రింణి ౧౧౨| కర్మం -0ఆరల్లంాణంం2.. ర్రయిలం్ల క్రార్గంల్ల దృయఃఇం్లు 9లిల్తలై. 6002 "647 

ఆర్గార్టిం _09ఆ%౦కిలందాంల్ల ఐం. ర్రంఖంకి క్రాణంల్లు రృయ౭ఇలల్లా ?ంబరాంోఆంధుంం.. 6002 947 

ర్లార్రింలా-ం0ంప0ిా జైల ౧(స్రం. ం్రంంి కల్గంల్ల దయాలలల్లి  ఆీక్లిం'8. 6002 "447 

ల్లణడ్రిండి క2-ం0-౨2ం0ం (౧0౧౭ 'కింంంణ6ం ఇంవంంా ఖై లంర్తం.. 9002 907 

౧౧202 - 9ంల్లంణ లిజంథ కంంంణ౮ ఇంవంయు ఖరంలెండి.. 3002 947 

౦౧౮౫౧౦౫-చాఇండైలై.... శకింలంణం ఇంవ్రంలణ ఖరంజంరా'ణ. 90082 747 

ల్లణడ్రిండి 2-092౯ఇలంయియి-౨0౧ఆ౨ బ్ఞయిలకింంం ర్రికయాల'ఆ ఒకరం. 90082 947 
ల్లుణడిండి [2 

-౦ల్లింణంల్ల ఆలి 9౪లె-ం౧ల9ి ఆంాకై ౮0౧2౭ 9కియాం' ఖజీనిణ 6. 9002 "౭48 

౦ల్లగయణంటైం ౧6కిక్షరలంల్ల 00లితింణ. టి ఉం 





65 


ల్ల౧డింఇ-ఇ౧ ఇక్షింా-9ఇ692'౮'2 (సెంంంక్లంజ "౮ ంంాంల్ల'ంఆ 0102 5968 

ఒ్లంథిండి-ంబరిఐణయిపై2ం-0౧౨( కంంబొకై (ొంంక్లం? "౮ (రంంథ్రివ' ర. 0102 767 

౦99౮ ఇల - 0ణర్ధయ.. రంగాల క్రలంల్ల స్రయిలఎల్లు ంకాలర్హాయాంాఖ ల. 0102 "560 

బ్లణడ్తిండి - 0ణల్లి్ల స్థితి. క్రిం క్రరంలి రృయాలం్లూ ంశిర్జిఆరా' ౮. 0102 262 

(ఇరు ఇ ౧/0౧29) 0౧ఎ౬ఎిట్టై అలం ఇంయి. క్రిం క్రధంల దరాలం్లా ఇకక ఆం 0102 167 

ర్లండిండి - 0౧ల్ల ఇదిలి క్రయిడి. ర్రజర్గాంి క్రల్గంల రృయాలజలు ఆఆఆ 0102 "067 

ర్లణరింలి-౧౯ిల ఇ౭-2ంయబంయింంణ.... శకంయంణం ఇంవ్ర౦ంి ఇకిలాణ (2ంల. 6002 682 

ర్లణడిండి &౭-?అ9ల గాయిురాయింంం్త 96 ఇల్తంద్రణర్తాలర్నా ఇల యం0కి ఇం. 6002 997 

బెందాం లియిం-ంల్లంబెలీలంల అృంంంణం ఇంవధంరా ఖం లాలర్తాం'౬. 6002. 490 

ల్లణకింలి - 0౧ల్లణలై ంంంల 22 అహారం (సెంంంల్లిం2 "౮ గెకింబ్లల'ం6 6002 997 
వైంకింణ ఇఎ2బ్జై 

-ఇ2(102 ఎ2య్లాణ ౦౮కి ధిరిఖంణకం (ంంంల్లం2 "౮ కికింళింలింఇిం0. 6002 997 
ల్లణడ్రిండి-ఇంఇం జం9థ్గయల్లంణ 

-ర్హికాండి-ఆ్రక్‌ంకి ఆఇంద్తె-ంాక్‌ ఆంది ఆర్గంల్దండి (ొంంంక్లం2 "౮ ఆ్రణఎంణల్లాల్తం. 6002 +797 

౦[వఇంటిం్య 60ఇక్లదైలంల ౧0ఇలకింణ టి అలాల 


మద్రాసు విశ్వవిద్యాలయంలో తెలుగులో జరిగిన పరిశోధనలు 





మద్రాసులో తెలుగు పరిశోధన, ప్రచురణ 


66 


ఆర్లక్టిం- 00౨సయిర్లాయి క్రార్లలి. ట్ల. ర్రయర్గాంి క్రార్గంల్ల రృర్లాల్లం్న్లూ శర్జాంి. 1102 1909 
ంల్లర్లరు బ్రఇఎాయై - ంయ్లాణంధ. ర్రింలాంలి క్రింధి రృయాలయ్లూ ఇంఇ006. 1102 909 

ల్లంరింణ-ఐథాయ-ఇంఎయ 
-ఆర్గంఎల్లం-0౧౧౯ అట్టె బల్లను... శకింంంణం ఇంవ్ర౦ంగా ఖంఆింద్లాకి. 002. 709 

ఖరీల ఖలిక్మకిణ - (0౧ల్లల్‌ల్లు 
ఖ౦ంవంల్లంం్ల-ంఆంర్నంచల్లం.... శక్టింంంణ౮ ఇంవ్రంయూ శం రాణనండైంణ. 002 "909 
ల్లండిండ-0౧2౯ల యియి-ంణల్లంల్లా గాడ్జిణల ర్రకయాం' ఖయయాం. 0102 ౭09 
ర్లణడింణ-0౧2౦య0ఆ0ట్ల అ్లాయి(-0౧202ైై క్రియాం ఇకిలాలం. 002 109 
౧౧౨ఖ)-౦౧ంర్యారి9ంఐ2ంంంై ఐలలయా ఇల్తంం్రణంర్తాల్ని ఇటశతింయ్లంం. 02 "009 

ల్లణడ్రింట్ల 
క 2-0ఇయంటియై-0౧కింయఆంర్గంయఎి రిలరి( ఇల్తంం్రణర్తాల్ను ఇతంంాళర్త. 0102. 660 
ఇర ఇ౮౨-ంల్లం?) లీంండి... శకింంధంణం ఇంక ఖకిలిడి. 0102 960 
ల్లండింల-ఐందటిల్లి ౦ల్లకియందయ్లింా (ొంంల్లంజి "౮ ఇకుంలఆంఇ 0102 "460 
ల్లణరింణి-0౧౨రయి ఇళ్టంల్ల ౦9ల్లంం్లుం్రంంి (ంయంక్లంజ "౮ శిర 9వ 0102 1967 
౦[2ఇ2ంపైం 0ఇక్లై్‌ంలి _0క్లల్లకింణ "0జి జలాల 








67 


మద్రాసు విశ్వవిద్యాలయంలో తెలుగులో జరిగిన పరిశోధనలు 


ళా 





ఖ్లణర్జిండి అల్లిల్లి అరల్లా-డియ- ల్లి 
-ంయారోలంరారార్తటాణఎ ఖి-ల్లరీయి..... శకింంంణం ఇంవంంా ఇంంాళి.. 102 190 
ర్లణత్రిండి-బ్లరీల గ్లాఖెణ 
9₹ద్ధయి-ంఆర్గంఎల్లాం ఖ్రొంయింాఖి కార" ఇయింది. 102 919 
ల్లణకింల-ం5ఖ5యంద్రాలకియకింల్లి 
కాంలక9 ఆంణ- స్తాంంఇంయ్కర్లాం్లా ఇింంంణంై ఇంక్రఆఎల శంంంెరాండైంణ. (062 719 
ర్లణడ్రింల్ల-0౧ఎగం౧ఎ౫ల ఇఎ౨ంగ్‌ంై (సంంర్లం& "౮ 0ణ6ర్లాంద్తంఖ. 1102 "౯8 
ర్లుండింల్లా-0౧22౨ ఇంంం౨గడాడ్డేల్ల (ంంన్లం2 "౮ ఆజం. [102 ౫9 
ర్లుణడ్ధింల్ల - 0౧౨6క౫ఎాట్టి. రయం క్రార్గాంల్ల రృయాల్లల్లూ ఐఇంర్గాంంణ. 106 119 
రణడ్జిండి - అఎ౨ర్లాణ్య ధపం.. రంల కరం రృయాలలల అఎఖాంర్తరింి ఆ 1102 "019 
ంల్ల్లర్తు క్రజయిాపై- రారావణట్రింంబడియా 92ఇంం.. క్రిం క్రాధంల రెయోబలలు 0౮5 పంం/ం. 1102 609 
ంల్లల్లోర్తా క్రజయలరై - 0౧ల్లిల్లి (క్రియ్యా క్రయిడి ౦0౧ష౧వ్ర. ర్తింరాంి క్రారాంలి రయోలయి్యు ంంగాం్ల ఆ్తవ్యాందంం.. 1102 909 
౦జ్లరంకిల్లిణ - క్రం్రచ్యూ.. బ్రాం క్రారంల్ల రృరాలయ్లు ఇంబింలిత్తం. 1102 409 
౦ల5ఇంపైం 00ఇక్లరంలి 6ంలకింణ.. టి జంల 





మద్రాసులో తెలుగు పరిశోధన, ప్రచురణ 


68 


ల్లంథిండి-ంణలిక్ల్‌ 92 ర/0౧2౭ ౨ం౧౨గొొరిథిల 


ఒ్లణకింణ-0ణఖణంైైల ల/ంణల 


వంంం2 ధాఎల్లయి్య 9జి ం౪టిఖి 


౧0౧ళ్లత్రాణ 0 ౧౧౦౧౭ _9కటంణంది 
బ్లణడింలి 0౧౧౨౨౯ ,092థిలా, 

ల్లణత్రింణి - (105 266, అఊికాలొంణ 
వడిం బెం - 0౧౨యక్థింఖి లం ఇ౮యి 
ఆర్గం- 9 ఇక, త2ంకయలు ఉ౨ంఇలై 
ల్లణత్రింణి క౭ 

-౧౧ల్లకీల-జొం అంయింయం-బణం8 ఖ్రం౫గులి 
ల్లండిండి జనీణ ౧థిాలం ఇ6ం82ణ 500వ 
ఆంణం౮-ం09ల ఇంం౮ ఇంయార్లాంల్లు 

ర్లంత్తింి ఆలం కొం 

ఖర్హయణల్ల-ం0్ల్లంంల నీయయిని-ఇంలధిథ్రంంం 


రత్త 
లవణం టదైం 


(ాంంక్లంక్లి "౮ 


(ొయింిక్లండ్లి "౮ 


ఎం అర్గాంలు ర్తరాల్లలులు 
అ్రఎి౯ంగి క్రల్గంలి రయలలల్లు 
అలంక క్రాణంల ర్రయాలలలు 
ర్రంఐిం క్రారింల రృరాలఎల్ల 
ర్రలరాంకి క్రారంల్ల ర్రయాల్లయి్లు 


ఇం్రంం్రణల్తంద్నా 
ఇజింంంణం ఇంవథలంి 


శ్థింయంణ6 ఇంవ౦ంిూ 
0౧0ఇక్లెరైంల 


ఆంగాణఎి 
0౨౧౨౫౨౮౬ 
9౦ంఇ2౦0.28 
ం్త౨కై5ంణన్లి'౬౦ణ'ల 
అణు 2లీం౪'00౮ 


శెక్టింయంణల్లల్లాందై కై 
థ్థిఆంణ'ఆ్తం 


ఖల టణంయ్లఐ 
4 022రీకి'ఇ 


జల? ఆ౮ ౮ 


020ఇలకింల 


6106 9౮9 
606 9౮౭9౯ 
౦బ్లంంిలిణ- 
606 709 
6106 "909 
6౮06 "౭09 
606 109 
౮0౦6 009౯ 
[106 619, 
[1060 919 
+[06 49 
0౪2 ఇంిలి 


69 


మద్రాసు విశ్వవిద్యాలయంలో తెలుగులో జరిగిన పరిశోధనలు 


౧౧౯౨9069 2౪092 9 (22౮ (లింల) ౧౨48న (యణ ంగుల రొయ్య 


ఇకిబలలిణల ౧ంగుఖంయిఐంమ2ిల్లం ఆంకిల్లంా 
ఎంల్లంంగ్లడి-ంయ్లరంరలణ 0గ2ఐయ్కల్లంా 
రగీలలల జంండ్తిల రాయింలి-ఐంంియిలా 
ల్లణథింలి [2-2౪ య౦౯ 

-0౧?ఇ2య - ౨౦౧౩2 గృక్షం్రక్రంల 

ర్లణడింలి క౭ 

- 02092౯ఇలర్లామై - 06్లాల ఆంంధ్లాకీర్లి 
ర్లణధిండి బొరి-యియిణల-ంం్లఆంిత్లాలిఆయంంై 
ర్లుంథింణ-ఖఐకిఐణుకై 

-0కోల్యరాంలు 09౧0.82-ఇగ్షార్లంం 02 
ల్లణడింలి $౭-0౦౫.(ణ ఆఆ 
ర్లణథింర-0౧౧ంగైంస్టె-ం౧ల్లంం్లా కృంటిణ 


ర్త 
౦ల్లషిదఖంటైం్త 


₹ఇింయంణం ఇంవకంం౫ 


ఇింంంణ6 ఇంవథలా 


9నియాం ౮ 


శఖంంధ్రణరక్షాల్నా 


₹ళింయంణం ఇంవథం్లా 


గకిణయంణ6 ఇంవథంా 


+డయ?ిడె 


క న 


ఇక రం ఇనాం జైరా 
ఖం 02 నరిం 


గా క 


శళింయంణం ఇంవ్రంఎర్మ థాం 2ణకండై స్లైల్షళ్ల!ంాడి 


(ఇంయంక్లం2 "౮ 
020ఇక్షరైంల 


ణతిరంణ ౮9౨" 
౧0కలిజ్రింటి 


6106 


6100 


6106 


61006 


2107. 


6100 
61006 


6106 


"709 


"099 
"౮99 


౯9 
"09౯ 


"6609౯ 


"9౮9 
"469 


జలాల 


మద్రాసులో తెలుగు పరిశోధన, ప్రచురణ 


70 





ఆర్లోర్లాంల్ల ఆం(య్లాంల్లి-గ20ంల్ల ంఖంణన్లు ంంకిరొం6 ఢంలి. ₹46 "ణా 
౧5౧19 0) 99694994 18190969 ౪1144 
9901191౧64 0] 1094) ౪0|1940)64| 10 ౪౦0౭91661౭ ౪౪ ౦ఖంఖక్నూ 09ఆగిర్లాలెంయణంంణ 696! "7279 
ర్లణడ్రింలి కఇయిణంయా-౧య0్గ0ఎ0ల్ల0 డంంణ ర౦౧2 ంఖెంఇ్‌ల్లు ?ం2కిలయం హల. 896 179 
02000020 9౦24 (౧092 (స్లయిల్లండ ఆం ౪90ఇ9టడె. ₹96. "079 
90146౭4190 ౧8౧|9 10 గ0౧)9 ₹ ౦ఖ్లింల్లర్నూ కిర2'0'2 7961! "699 
౧౦ బ్తీంయయిల్ల ర్తడి త్తల్తక్లీ ౦ఖంణక్ను (సాంగైల్ల' 2 996. 999 
౦0%? ఇ౯ 192౦010 రాం029 ౦ఖంఖక్లు ఇజింలణ'౦6 996 299 
రయ “9ియాల్లి్‌ బగ్స్‌ ఎథ్రింా ఇకపైల ంల్లుంణన్నా కొరయయాంయిం'6'6 076! 999 
ఇల 0/0౧28 ఢ్రీ౨2 ఇఇంవణలి ౦ఖ్లుంల్ల5ల్లు హంయఆం్గంంయి ంంంండ. 626! 999 
ం౦టకయిణంమం ౧05ఇక్లలైంల 000ఇలీకిండ.. జ అయిల 


“లసక్తాలర్నం్త : 00౨%06 జలీకంలి జం౦ల (౮0028 (ంఫంం2ంగ6 ఇమింలి 





శ్రే 


ర్లండిండి వోోీఐయింర్లా 
0౧0200 - లలల ఉం2 (౧0౧2 గంజంాం'౮ తంఆళ 186% 799 
ఆం్గలీంగారిిలవ. ౧/0౧2 రృ౭'ఇం (సం0%02'ఆ'9౮ నం. 0961. 099 
ల్లంథింల వోణయిథింాం 





జీ -౦ఆఎ(ొగ్‌ం ఖంఎల ఖ్రంక్లం(సైల (గొంన్లం2 "9౮ శకం కిణవ ఆంత. 096. ౭99 

సి ర్లణకింల-0గ౦ఇ2ఎణ్కక ఆకియియ౯ం౨ంట్లణ (జం9ఇ02'3'9౮ ఖత్తీరంింఆం'ఇం6. 0986. 199 

జై ర్లణడ్రింణి కోణయి(ంాం 

ల - (సరాలు ఇంయిలి ఇంలలథి౪ంంం్త (సెంం[జైణ ంల్లిం ₹ళిం'ం్తం6 096 099 

జ ౦౭ధిఐకిల్ల శి ఇంణం? (సంంంఇం2'ఆ9౮౦ సఐంలంంకిటంం8.. 646. 679 

శ ఐం “9౨ాలిం కోటణ (౧౯0299౮ శం99. 6066 97౯ 
జి (థంం6 - ఇం శల బడిరా (ొయంనం2'ఆ 9౮ శం లం 646 'ఈ6 
శ్జీ ౧౧౮26 (్రంయయంయిల్లయంథిం గాంబియా" ౮ (ఇంంంపైలణంం6అ 646! 979 
స్ట్‌ లైణకిండి 22 

ల - 0202౨ గం౧2(29. ఆకోరాతి ఉంధాంఅక (గొంం[జైణ ంల్లిం ణ్యర్రంల్లార. 646! 970 
జ ల్లణడింలరాకలు - ఇొంజింయిణు (సంం12ైణ ంల్లిం ౧05౧9౯8 9461 779 
వీ ౦0వ ఇంటర ౧౧౮|క్షలంల ౧౧౦క్లిల్లజింణ "| ఇం 





09బకం - ౦2౮ 


మద్రాసులో తెలుగు పరిశోధన, ప్రచురణ 





క (కొంం ఆలం ఇక్లండైణయ రల (స్లెంటజైణ ంల్లింై.... కొంధ్ధణయాయారాత్నిం. 996. 999 
9ం6గాయం0ల _౨ంిఇఎ్యువై ఖెంయిధలి (ొం(జ్లాణ ౦ల్లం 0౮టరాంంయిణ. 9961, 999 
౦ల్లంణం్రంంల... కింయాకీల్ల్‌ంణ'ల్తంం 02 ఇంఎంయంణ'కం6. 796. 799 
09౨ ౯బలల్లు _9ంటా౮క్లి ఇఆరాణ భిరణ'ఆ్తం 00౮గబైలల్లండ 2 7961. "999 
ఆఖిం 1020 - _అంి9ం్యం 9౯ఫ2 6౦౧2 “ ెంగళైణ ంల్లిం ఉయాణుంణ'ందా. 7861. 799 
(0961-0091) ౧౧౨ఐం౫ 262 ,90/౧౧28 ఖొాంజంయిం' 6. ఇంగంయి ంగాంంంగి 6 996. 199 
ల్లంధింల కోోణయింయా 0౧ఇ9|రక్రి 
- ఇతరం ఉంణర్గాయాలిల్లిన్లత్లో (గ్లాంజైణ ౦ల్లం ఆనీ 9961 099 
౦౮౦ఆండ్గైఖ '్రంణంద్రాయిన్లింణి నందలి 9ంంకో'6ఇ ఇం ోకిటం/2.. ౭936. 699 
ల్లండింలి ఇథిరాంల - జొంంి ఇలంం0 (జంంంన్లం2 ౪9౮ ఖకంలంర్షత్తం.. 196. 999 
ల్లండింలి - ఖం యధియాంంర్నంకై (సంయంఇ్లం2'ఆ'9౮ ఇకరగింారా2ి.. 1961. 499 
(౧౧౨౦౧౨ &ం౧ఇి ఖం) 
0ణఎర్లయింలి. 22 క్రంణంటై భిరోనణ'ఆ్తం కఎలెంంజణిత్తం. 196, 999 
ఇాయిలకిందా ఇంణ౮ లిరోణ్రణ'ఆ్తం ఇజిణణం06 186! 999 
౦ల0విఇంవ0 ఇ ంక్లిక్లలంలి లిలకింణ టి ఉరి 


72 





73 


మద్రాసు విశ్వవిద్యాలయంలో తెలుగులో జరిగిన పరిశోధనలు 





ర్లాణడింణి తయ - 020౯042 2ప్‌ఖ (ెంం౧క్లం2 "9౮ ఇంనితిం. 986 49 
ర్లంఎిల్లం్రా లం ఉసా- 00 29య00గ్లుల్ల ౦ఖంఖ5ల్లు ఇంంంాకితకాం.. 996. 949 
ఆర్గక్టి౮ందాయ “కిరాత ౨౦౫ఎ్లారణ శ్రిర్లణ్రణ'ఆ్తం ర్తభాంజైంధ. 996. 940 
ర్లండింలి కోఐయింం ౧ంగ్లిల్లాం 2౦02 
ర్లర్ధివర్గాల 2ఇది-ంఆఎ(0ం00ంర్ప-ంటం(౮౧ల౯ (గ్లాం౬జైణ ంల్లిం ౦ల్ల0౧'ంణ'ం్తం 996. 749 
బొందగార్తి _౨ంఇంయార్గాలాలింణ (సంం'జైణ ౦ల్లిం హఇంంం౪ఇఓ౮ 996! 949 
ల్లణడింి-0ఇ29ఎవబొఆ వోంలి ఐంప౦% (ెంంంన్లం2'ఆ9౮ ఖబంూఖ ఇల్లండైద. 996. ౭09 
౦ల్లయలి ఇంాలి2ై - శెంాం? ఖం ంరుణ .. కిలిణంం ఇకింయంణం9ణ 996. 149 
౦092 యిన. (౧0౧8 శిరోగ్తణ'ఆ్తం బిరంంి౨౮6 996 0400 
౧9౨౯ పైంణ _9యంై2 ౧0/౦౧2 బిరజ్తణ'ల్తం ౭2౨౨99౪4 996 699 
ర్లుణడింణి కోణయిం౧ా 
- 0౧౧౯౯౦౨ భాతిం ర0౧8 శిరోణణ'ఆ్తం $ం్గంంంట్లలాలడై.. 996. 999 
౦బ్లంంకిల్లిణ 0౧ల్లనిక్థ్‌ ఆఎయినిం ర... ఖజర్గాక్లణందాణ ఆం 996 "499 
౦0విఇంటైం్య 090ఇక్లరైంంల ౧0కలకింణ “జ ఇజంిలి 





మద్రాసులో తెలుగు పరిశోధన, ప్రచురణ 


"శ 


ల్లణతింణి - రంఆంట్ల ల్లాజంల్ల ల్లొంలంల్లంం'0.. అంయంయింద్లాకిన్లందిం'2. 496. 999 
ర్లణక్రింి కోోణయింం - 090౧ల్లాల్లి 
౦22౦౨ అలయ ర/0౧2-ర్జంజ్యూ (సంంజైణ ంల్లిం ఆంపైణెంంం:'ఆ'6 496! 999 
ర్లణడిండి కోణయింలా 
ల్లం్లాడై-0౮5 ఉఆంణసోగంలంయింల (ైటజైణ ంల్లిం/... క్రింంిల్తం'ఆం'ఆం'6క.. 496. 799 
ర్లణతింలి కోణయంరా. : బైంలాలైత్రంంం నటం ంంాం 
ఎంణంక్షల్లికాంర్త 'ంణయాయాండ్లన్లంలి (సె(జైణ ంల్లిం్యి ౦9ఆసల్లలంల 8. 4961. 989 
(౪బఎ౯'ఇ౮-3'960౨'920012'ఇ900౧౦౧౪9'ఐల్బి 
౧౧9౦ థిఐణ _ఐంిణఎ్యాలైు బొంయిరాలి (సంం౬జైణ ంల్లిం ఆంగం 08 496! 789 
(ఐఐంి $౫00౫౨) 9 ఇర్తికింట-ంఆం( 041 90ంకిి(6ఇ ఖకంంిప&. 986. 199 
0౧,ప్రం్లాల్లు - ంంల్లని్థింటి ఆంంయం్లార్లుణ 300౦కి 69 ఇ9నబాం' 9. 996. 089 
౦జంం(థోఐలి గంంఢ క్రళంా 300కి 0ుంఇ ఖంంం2ం2౯ళి. 9961. 640 
ంల్లల్లరి ం౧కం2'ఆ9౮ ఖల ంరాంయి 
92వ ం౧ల్లన్‌కింలి 2ఎయ0ట%్ల ౧9౦య౫ఎ్లార్లుణ ట్లల్లాలిజై'ల్త౮'త్త్తం 996 940 
౦ల|ఇంటిం ౧0౪ఇక్లరోంలి 0ంంలకింల. | బంటి 





చన నతన వవనవనకిన ప ప తా పావ న అననన తానా నతన నననతానత మ పటల వ నాతాతానానా హామాను వన 


౯5 


౧౧ల్లల్మికాంలి _౨౦ఇంియలాయిలెంణ శీరోన్తణ'ఆ్తం౮ ంఎఇింకఇం2'6 696! 969 
౦ఆర్లోన్లాంలి - ౦ఖ9ంై3పైర్ణం0ణ 
00020౪02 అంండ్లంంంల్లి 9ంంటిి'6ఇ9 ఖ9న0ి౮'00. 9961. 969 
ఖ్‌: ఆర్లోగాంలి ఇొంజయోిల్ల ఇంయిందాపు 900కి'ం6ళి సఆయంయయీలల ఆం. 996. 769 
జ్‌ ఆర్షర్టం కో9ంయినీం-ఐంకయిురా (హంం౧ఇ02'౪'96 ,టచోంిలాం2.. 996. 9069 
ఖ్‌ ంయోఐంరాంి అంకిత ఆయియిళ్లి (ఇం౧ఇం2'౪9౮ ఖకవాంఖి 6006. 996. ౭69 
స్‌ ఆర్గల్టిం జం 
సి - ౧0౧౨౦260 (ర్లు అంంణఎయ్యింై రాంణంతి.. కింంారిల్లి్‌ంణ'ఆ్త్తంం 02 ఇషింంంణం'06 996! 160 
శీ ఇన00ఎ౨ - ంధిఐణణ _9ంగొ౮8 భెందంయణ నిరోనణ'ల్తం అ్రంజత్హ్వర 296, 069 
. ల్లణడింలి కంయిథింిం - రిఇం్తింై బయ్యా లంం ఇ)౦౬ం్లాం'6 9ంయలయం0ంఇండిడై.. 496, 699 
సి ల్లంరింలి కఇయి(థింాం 
న్డ్‌ - 09ఖ20 ఆక్షోం9త 9౪%(2 థొంజంధాం'ఆ 0౨౫౨౨౮6 496! 999 
ర్లణడింల్ల క్ర౭-05209 కం0లంబణన్లిండై 9౨౦౧౮ కం౯ియ్లాం'౮ ౪ల౨క82006 4961 499 
| ౦లటవాణంటైం్య ౧౧౦కి క్లలంల 00కలీతంణ | ఉలాణి 











మద్రాసులో తెలుగు పరిశోధన, ప్రచురణ 


76 


9060ల. 9ంంటిర్లింిం ఇంక 

ఆర్లార్టం ఫై2 ఎైైయి 

- లం్లాయి క2౧6 “కల్గ ఇంయి 

౦౦ం్లాయాందల్ల - ౦ల్ల%ల్లు ౧యగిండైంల్లం్రత ౧౧౧౧2౭ 
ఆర్లర్టిం భజం - 0౧౨౯య౫ియ్లింణ శాలల ఇంటి 
ర్లంరింల వోఐయిథింాం - ఇం ౨౯రైం 
0ర్లల్మణంనాల - 0౧౧6 ర్రింలాంింం2ం్ధ ఆకయ్లాల్లా 
20 ఇయం - 0౪౨౦౨ _౨ంిఇల్యాలై (/౦౧2 
౧ం౯లహంయంంియి-ంద్లాడం2ం2 జలం 
౧గ్లాంక్ల2909 క్రియలి-00ఇ29యెాంలిలింణ 
౦బ్లణడింల్లోంిల - జొంిరీ? 

ల్లణర్తిండణకంలద్తాడై. ఎపైయి-ంంల్లుఆంం(% ఎర్లాంద్రకిల్లు 
ఆర్లోనాంల్లా-ంం్ల్లయంఆండ్ల 

టాంయిదిల్ల (్రల్లల్లాంయ్రిలు ఢీరజ్లోనాణ 


ర్త 
ంల్ల[సదాణంపైర్య 


ర్రింం్లాకల్లంణ'ఆ్రంం 02 
గింంలుటేర్లింణ'ఆ్రంం 02 
గింంగుకిర్లింణ'ఆ్త్రయం 02 
గ్రంం్లాకిల్లింణ'ఆ్తయం 02 
రాంజర్లాం'౮ 
(ెంం౧క్షం&''9౮ 
ర్రింం్లాకల్లంణ'ఆ్తయం 02 
(గంయం౧క్లం2' 9౮ 
(ం9?ఇ్లం2'9౮ 
గింం్లుకిల్లంణ'ఆ్తంం' 02 
౦ల్లాఖ" ౮ 


3ంంక్లి'6ఇ 


౧౧0క్షిక్లలైంల 


9౮ం ఇ 


జంం(స్తంయ్సా2 
భీరిత్తం'% 

రీరాకఖన్లి'౮ 
9ం౦క్లంణ9 
ఖీరంయాయ'౧౨౮ "జై 
ఇంింర్లి 2 
రారాజు 

జా చలానా 
9ఎ౫'ఇక్తాలర్ని 


02922066 


ఇల 29000 


0690క్లిల్లిక్షింల 


666! 


6661 
౮66! 
666! 
666! 
!66! 
+66! 
066! 
066! 
066! 
696! 


696! 


"907 


“607 
"907 
“907 
707 
"207 
“౭07 
107 

“007 
“669 
“969 


“469 


జరాల్లి 


4 


మద్రాసు విశ్వవిద్యాలయంలో తెలుగులో జరిగిన పరిశోధనలు 


(0ల్లవిలు ఇహం థంాయాయి 


౧౧౨ఎ0బ్లణ - ర్స్‌ర్సి ౧0౮జ్తే శిరోణ్రాణ'ఆ్తంఆ ఎసరి ౬ 966. 177 
2ంగ్లాయోింిఖ ౧హ్ఫా-ం౧౧ల్లల్ల ౧ంఖెంంంలం్ల ౫౪-౦౮ ఖకంరాంణం' 6. 766%. 05 
౦౯౫౦ ల్లం్రయణ - 092౨ల ఖొంవంర్గుణ (ెంంఇ్లం? "996 ఇంంాంింంం0. 766. 617 
ర్లణడింలి కిజయంంపై-02 (గొ౯ిల8ి (ఇం9క్షం2'99౮ న... 766! "917 
౧౧౧ఆర్సిలి ఇళ్ణంల 9ం0ం0ంార్లుణ నిరోగాణ'ఆ్రం ల్తవధళభిణ 766 "4? 
౦ల్లకోంథంయంింళ-ంఆయ్గంఎయ్లాంల్లయ/0? ౧గఖ'౦ 4 కోాంణిం 966. "91 
భజ రై బొరింంణ.-5ఇ29యారాయ్లాలింణ గ్లాఖ "౦ శం లిఖనింల ఆం 966. "917 
ల్లణడింలి కఇయంపై-ంయారంల ఇం 3ంంటి(6'ఇ ఖం ఆటాలం్ల2ి.. 066. 717 
౧ణఆియంర్లాల) ఎం౧29 రణం (ల9902'ఆ'9(6 40 2౨లిరంణ'ంం 966! 9.7 
రలకింల కణయిణంంా ర్రణక్టోర్నై కంల భిరోగణ'ఆ్తం ఇంభికి. 966 27 
ంర్లాల్లంథింధి కోలయిర్‌ంాం - 0గ్లాఆం(ఇడై ర్లాంలం్లాం'౮ 'ఇజిం'౮'69 966. 117 
ంల్లకోం్ర ణంయింలియ-ంఆర్గంఎల్లుంలయి 4/02 అ్యర్దాం్లాం ఇనింంథణర్తాల్నా.. 6661. 017 
ర్లణడ్రింణి-ంఆం్గంఎల్లం ఇవ్మారణలంం భోం (సెంంణం'ఆ96. శ టి రంలంయిరింఎర్లు'2. ౭66. "607 
౦టక్‌వాఖంటైం ం౧0క్షక్లరైలంలి 0౧౮ం్షలికింణ | ఇంటి 








మద్రాసులో తెలుగు పరిశోధన, ప్రచురణ 





7/8 


వ్లణంర్రింలి-00జన92-92బయిం౪ ంరైంణఎిట్లి నవా ఫి శంరెపాటియా 0. 466. 197 

౧౧=౫౦బ్ది౨-0౧ఇండైపై-ంగాణంయార్లాంి ఖెంణ (జెంం9ఇ్లం2 "39౮ ఇం2చర్తం2.. 466. 0౯ 

గాంబగ్‌ణ-0గ౯22యయర్లాంి ఖైెంణ ఇఇ” ౦  సకంంంయిదాల.. 466. 657 

ర్లణడ్జింల్లా-0౧౨టాంయ్లుణ ర0౧8 ణర్రాంల్లిం ఖల ంయంయి(థిం 

ఇ౯లఇండై ఆం 4661. 977 

౧౧౨౦౧౨౮౯ లల్లల్లల _బంబంం రంగుల ణర్రాం్లి'ం ఇంంకళ. 66 277 
గ00)9 9౧1౭426400 ₹ 

-99502౧548]] 6౭1౧148౭40 ౪| ౭౪6౧౭౨ ౩0 940)౭1969401| రింంగ్లాకోల్ల'ంణ'ఆ్తంం'6'2 రైంం0ం్రాలింరి' ఆ 466! 977 
౦9ఎిం్లుణ ౧౨6 ఖ్లంంరాండోరంకిి 

క్రారార్గాయి రంజు రాంణతి ఆంం్లు ల్లఫ్టిండి ల్లీరోజ్రణ'ఆ్రం ఆశఐ2 4661 5 

ర్లణత్రియ్లుంింబికిల్లం ట్పాజకింండిడి ౨9వ్లంణ (గెయంఇం?'96 ంంంంర్తంజం6'9'6. 966 7 
ల్లణత్రింలి కోణఇయార్లార్టం 

-0ఇక్లింయిక్ల థొాంఇంం్లాల్లుల్లు ఇంవ్రంలి కింగాకిస్లంణ'త్తంం ౮2 ఉఎధి'్తం'9 966 9527 

0౧42012 9ంిఇంర్దంై (/౦౧2 శిరోక్రణ'ఆ్తం బొంజంయాంకాల్నా.. 966! ౭07 

౦ల|ఇంటిం్య ౧౧0కిక్షరంిల 0౧ం|లీకంణ | ఇంటి 





79 


మద్రాసు విశ్వవిద్యాలయంలో తెలుగులో జరిగిన పరిశోధనలు 


104111 ౧౮౭ ౧౧|| ౪1 919/4|౭6౮ 40.143 బి2 *జణ "ఆం ంఎ౯్లంకికి 66 [002 177 

ఉర్తిల్లం-0౧ఆొరబింల రం౧త (ొంంనం?'ఆ9౮ ఇం 9లిభి6౬ 0002 077 

౧౧35దిగ్ర ౧(ొల్లకిల్లల్ల-0౧మ2 రాం జం (౫ 0౯౩.౦ ఖం లోప ఆర్గంయయి 0000 '697 

౧౧౦ఆరిల్లి కత్రి౨ 9౦0269 (౧౦౧౭ కంయిణ గంజయ్లాం "6 ౦ఆర్గంజయి "౬ 0002 99 
ల్లణథిండి 12 

- ౧2౧ర్లాల్ల సొంఆంంణంగ ఖ్రం౪ఖదిణవి జంిఇంం్లాః "6౮ ఇభో౨లి. 666. 497 

ర్లంర్రింల-ం౧2౯ిలంాలి - మజ రఇ౨౧ఆ ణర్రాంల్లాం + రింంనండ్నం. 366. 9౯7 

౦ల్లహోం రంంయాయి-ంం0లలి బైం్గాడై (గొంం౧నం2 "99౮ ఖ0 సంఖ. 966. 9౯ 
919గ|౭67 1౭911140 ౪ - 5014196490 941౭[| 

౨9౭16 ౧5౧|9 10 ౪౦|)౭6౬40|94ఒ్న సింంకోల్లంణ'ఆ్తంం 02 ఇఇింళి ఇ 966, 75 
రారు పథ 

0౧౮౮౨ ధా కంటిన రంణతి... రింం్లాడింల్లంణ'ఆ్తంం 62 లం '6 9661 9౯౪ 
ంల్లి(క్లోరల్లు వ్లోఇయారక్టీం 

- ంల్లింశంణ ౧ట్బె ౧౧౯౪ల 6౦౧౭ (౦౫౦౧౫౨ "౮ ఇలయాంయ్లి 9౦ ౦6 966! ౭97 

౦ఖ0యిఇంపైం్త ౧6క్లక్లంల ౧0లీకిండ ల ఇంలి 








మద్రాసులో తెలుగు పరిశోధన, ప్రచురణ 


80 





౧ఇబమాం ఇయఎంళ్లి-ంంయ్లఆయంచనంం. వోరయి (ొంంక్లం'౪9౮ ఖతోంయని అధి౨ి. ౭0072 09 
ంగ్లాఖక6 ఇయంాయి-ంం్ల్లఆరంలల్లం. వోర్లుయి (ంంక్లం2 9౮ ఇంగా ంిర్గంణ 
ఇం౭ణ౮్త్తం. 2002 577 
ర్లుణథింలి ౭ 
-0౧రాయమంాండేంం _అంకిఇఎర్తంై (/0౧2 (ెయంక్లం2'౪9౮ + తచాంకాజుంణ. ౭2002. 977 
ల్లణఢింణ ఇణయి(థింాం-ం000ంఆండ్లై 
9౨౫౧1౦1-69౮౦౦౨ఇ థీజజోణణ ఇలోోలడింణ ఖలినిళం. ౭2002 "(7 
ల్లణడింలి కోణయింంా ౦6 ఇం 
హా ఢింళ్లి - ౧6 ఇం పోకిం జం్గాక్లణంం్లాడి 'ఆ్త౮ 0ణ0గాళ్లి "ఆం ౭002 97? 
ల్లణంధింలి కోంయిథింా,- ౦య0లఇ ఆయిం౧త 
౨0092౮౯ ౧గ్గొల్ల ?2జటింంత ర్రింంుకిల్లంణ'ఆ్రయం'౮'2 ల్లీ ౧౪౦9 2 ₹007 97 
మ్‌ లిం “జాణ "ఆం 9ంఇింయంణం'6. ౭2002 +7౪77 
ల్లం8ం% కోణయింలా - అల కోల? 
మింంల్లలి ఇరియ్కర్లంల్లా బెంణ జంయ్లాఖణంద్లాఃి "ఆం 9౦౦౯ల "6 1002 "౫? 
ంగ్లొఫ్‌ల్లంల్లు కలలను 0౧ఇ2ండ్రిలై రంం2త.. గింంికోల్లంణ'ఆ్తంం'0'2 అంజి 2 [0072 777 
౦5 విఇంటైం 0కిక్లెలంలి ళలకంణ. 4 ఇభిల 





81 


ర్లయ ౧కిలైలి ఉంంణ9 0/092 రైయికిఐంంాః "ఆం ౧ంలిగ్‌6 జల 9002 09 

్లణథింల క2-0౧౧౬ గఇంంవ్రంణంండై (౨౦౦౧2౭ రింంయికీల్లింణ'ఆ్తంం ౮2 థం "ల్తఆ. 9002 "69 

౧౧౯౯౧ “0262 కంంగ్లాంబంలకి అడిలంాం నీర “శణ 'ఆ్తం ఖం ర్చికి "9002 997 

ఛీ ల్లణడ్రిండి ఇణయిథింి. - ంల్లిలాదైంయింట్లి జర్గాఖఇంంాః "ఆం ఇంంలిథ్సింంగా 'ఆం౬ 7002 497 

జ్‌ ఆరరంట అధంణ - 02౪29000 జఆంగాఖణంయాి "ఆం అఇంింలంణి "8౬ ₹002 997 

స ర్రోొల్లం్రణ ఖెం2 కలయ - 09ఇ2ఎ్చాలై (౦౧2 ఖజర్గాఖఇంంాఃి "ఆం థింంఐఖ "ఆ ₹002 997 
స్‌ ర్లణడ్రింలి క౭ 

ఖి - ౦లఎి0ం్లణ ౧౧౦౧2 ఆ్రంయల్లు రంజు ఆ్రధంఎుల్లివ శిర “జణ 'ఆ౮ ౪౭? 8 ₹002 79 
శ] ల్లణడ్రింల కోణయింం-ం2ఎ్లింల్ల ఇలఖలా 

ఇ -ల్ఫాంయగంం2-౮/0028 ణ్యర్రంల్లాం ఇతీం ిటుం/౯౮. 9002 997 
జ్జీ ర్లుణరింలి 12-049 

3 0%(ఈ౬ ఖ౭య్లాంల్తరలు ధయియిరాం్లా ఇ్యర్రాంల్లం ఖర యణ'ండకొలు. 0002. ౭97 
ష్ణ ల్లణథింలి నోణయి(థంి ౮-0 రోలటాంలు 

ణి ఇకైంల్యరంద్త శింకోంాత 064% ౧౯౦ ఒ2200ఇ2 9002. 197 

వి ప ంయూంంటి్యం అంధకదింల. అంిలికంట. ల అరలు 





మద్రాసులో తెలుగు పరిశోధన, ప్రచురణ 


౦ల్ల్లరు ్లణంణింంై - ౦9౮౯ అంగింరై. రంల క్రారింల రృయోలయిలు గ్లలంంణంణ 0102 10 
(0007-0661) ంఖయంకిలిం-ధింా0 ఐఎం 6౦౧2౭ (సెంంంక్లం& "౮ 94ర తలి 6002 "00 
౦9౨ ౯బ్లైఎిల్లు ఐంల్లవరైంంం్తలంై జం్గాఖణంయ్లాఃి ఆం 900ఆ06్లాం ం౨కోణణ. 6002 '69 
092ఎర్పవై 'ఇ22-0౧క్లితాడ ౧౦౧౭. ర్రఎగాంి క్రాణంధి ర్తయల్ల్లు ౦గాంఆంంిం6. 6002 199% 
ల్లండింల కీ2యింయ-0యియాంరింనీణ 
-0౧౨ియార్లుంణ ఇ2రోల్లంల అలల ఇంయి. క్రిం క్రరంధ రృయాలల్లు 26 6002 '497 
౧౧౬౧౨ బింట్ల'0౧ల౨౦భ్ధితి 
“౧202 (9ఖ్లనిక్ఞి కంందారుణ జంగ్లికణంంా2'ఆం ఆంజైం 6 9002 997 
౧ఇన్లీక హలం (ఆంిబరఇఎయిజు' ఉంంణ రాంంత. క్రియల క్రిం రృం౭బం్లూ 9ంం౧2ఇ'ఆ6 9002 99+ 
గం0౧])6 94౧14౭6409 ౪ - ౬1114249 4౭౪4 
౫99౭[83 ప ౧611 8౫౭గ| 10 ఎల)గ (ంయ్లికణంంిఃి "ఆం అతయ్మారులా ఆ 4002 79 
ంల్లన ఇల ఐర్హాట్టింథణ ఉోర్గారా. జం్లా్లణంంగిః "ఆం శింయలంలి 2 9002 "99 
౧౧2౦6 అబ్బి ౨౦002 కింయిలిల్లింణ'ఆ్తంం "02 ఇింంంణం'6 9002 "79% 
౦బ్లాల ఇంగా ంకఆ౨ంద్తిలై రం రాంణతై లిం “జాణ "ఆం ర్లట్బాలా.. 9002 19? 


82 


తున ఉం ఎక్తుకనలతతంల కు చస ఆ = టు క డా పా ర కా 
౦ల0విణంయిం 6౮క్షలీంల ౧యలికండ. '0ల లంలి 





83 


౧౧|0ల్లిణ _9ంఖంియలాయాలొంణ.. ్రంల్లాంి క్రరింల ఉృయాబలల్లా ౧౧రాణ్లల్లండి 6 202 99% 

0౧౨లో బి౮6 - 09806౨9 ల్తంజర్హం. 9ంలింి క్రలంధి సృరాలణం్లూ ఆళింయిఆం శ 202 79 

ల్లణఢింణి &౭ - 0౧90౨8 అగాంయిల.. రంల క్రరింల రతా "కంల ఇంజింంరి 02 197 

శీ బ్లంథింలి : 0౧ల్లక్ల 2౦:౫9 ౦2౧ఎయ్కార్లాంా బోధల. క్రంణింి కారాంలి ఆయాల్లల్లు ల్లి 4*ల్టూంలం 02 09 

జ్‌ వైంథింలి 12 - ఇ ౧౦౧౭ 22 0౪కి క్రిం 9థింల రంంలలలు (ఇళాంజుడై. 202 "605 

. ర్లర్యాకిలరాలు కఇఎర్దురై. ఉాయి అల్లం. రయం క్రధింల్ల రయాల్లయ్లూ జయ్లాలంయంలార్త 02 96 

స్‌ ౦ల్లల్ల6 క్లఇయలనై - ౧౧ల్లిక్ల ర్రికయాంిక్లఉఆ రాం కారింది రృంాలలల్లు ంత్షాంగ్తంల్ల త్త 02 40 
స్‌ 0౧య్లరల్లు జ్రైయిణల్యంై 

శీ “ఇండ్తంప-0/9౪౮9౨౫౨౮/9అ౨నంాంక్ల. ర్రంింి క్రరంల రృయాలయ్లూ ఆంలిం 202 9. 
ఖ్భి ర్లణడ్రింణి &౭ -౦2(ఇర్ట0 

చ్చీ -0౧౦గ00౧ణ ఉంగా కం లంత  శంంంణం ఇంవంఎిి ఖం ఖయనణ' క. ౭1062 90౯ 

స్‌ ల్లండిండి క౭-0౧౧ల్లిల్ల ంయక్షింయాం'8& థిణయింణ'00 శ2ంంయిణం్తం.. 11052. + 

ఫ్లా ల్లం806-౧బనీఐ ఆయల-ంంగిలలయ.... శకంంంణం ఇంవంంా ఖీరందింళ 6. 0082 "౯౯ 

ఖి ల్లణక్రింణి-౧ల౯ం ఉయాణందత్కికా (పెంంక్లం2 "ఆ ంంింళలితిలత్తం 0102 "720 

వ్‌ లలన ంబేంఇంపిద  ంరనం్‌ల అతలితంత ల ఉలికి 


న న ప లలల 


మద్రాసులో తెలుగు పరిశోధన, ప్రచురణ 


84 


0022,902 ఇ౪02 9 (22 (లంల) ౧౨4) (యణం గుల గాయ 


ల్లండింళ - ౦౧9ొలింల 0007 లిక (70౧29 


ల్లంరింర-02%5? ఇట 22 0౪టిల్ల 


(000౯-0961) ఇణంకిం౯ 


- ల్లార్హిఇఎ్మాపై-0౧ఎట్లింల్ల ర0౧త 


లఅయిణింైణి 


౦ల'౯్లర్‌ ౨౮ ౧థిల్ల 0౧2 

ఆర్గికైం కోణయిం౧య-౦బపైల్యెలంా 
“డ్రణంల'ం19ర9యిల్ల ౦౮౦ఇిల్ల౨. క్లంయిణ 
౦బ్లరంిల్లణ కై2ంలైం క్రజయ్య్లుతు 

- 00౨[యాయంణ (అల్లియి ఉంం2'ర0/002 
౦ణఎ్లాల్లు “09ఇలర్తపై : ౪౨౦9 

౦ల్లల్లోల్లు క్రఇయల్లపై- 0౧౧ల్లిల్ల ర్రంఐంల ఉణఎ్లా 
౦ల్లల్లరై క్లఇఎయల్లపై - ౧౧క్లిం్రయక్ల ఆంఎ్లాోసుణ 
౦ట్లంం9ల్లణ వ్లఇయిణంరా 


-0౧తాల్లం క్రిరంణయం9 ణన (0౧9 
తనలా న రను 


న 


దిణందిం్త 


(గైలం9క్లం2'౮ 
(ొయింక్లం2'౮ 


(ొంంంక్లం26 
ర్రఎల్గాం్ల క్రాణింల్ల రెయాబల్లూ 


ఆఎణింి క్రార్గంల్ల సృయాల్లలల్లు 


ఎలాం క్రాణింల్లు ర్తరలలల్లు 
ర్రయర్లాంి కల్గంల్ల రృయాలఎ్లూ 
రంగం కలింల్ల రృరాలల్లా 
అయ్యాం క్రారింల్ల రృదాల్లం్లూ 


ఎ్లాంక్ల క్రాల్గంల్ల రృయ్లాల్లల్లా 
౧౧౦క్లిక్షడోంలి 


లిం క్రింలిరంణ (1 


౧౫ఆ౦తి౮'06 


షైయాల్తైై "లంం 
ఆజ'గిం'8 


౫౫ ఖంవ్రణంర్న 


ఆల్లిలలు ర్రింల్లంయ 
2౨౫౪ 'ఆ్రం'ఆ౮'౪'6 
ఇణయాల్ల'ం 
ఇం్ధంటంం 


ంల్లింయం2డైళ్ధ 
“౧క్లలీ809 


6100 


6106 


61006 
61006 


6100 


₹107 
207 
౭1072 
2107 


61006 


“టి 


"౧67 


"667 


"67 
"067 


"69 


"9917 
"497 
"9917 
"9917 


"97 


లలాట 


01201. ౧2౮6 


విద్యానిలయ మాది విద్యానిలయము 
కళానిధి జ్యోతిష్కళానిధియును 
నల సూర్యాలోకనము సరస్వ 
తీనిలయంబునాది సరస్వతీ నిలయంబు 
వివేకరత్నాకరంబు 
నన వివేకాదర్శ మన వర్తమాన తరంగిణియు 
న. 
స 
యము అశేష మనీషి జనాభినంద్య 


మాన విభవాన్వితంబులై మాననీయ 
శారదాటంకశాలికా చారు రేఖ! 


ప్రచురణ, ముద్రణ & పంపిణీ 


ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 
రాష్ట్ర మ. సాంస్కృతిక మండలి 





౧౭|| : 1౧/0 (్ర16168౮౭౦2660)/. ౧6 
౪90 : ౪౧404.16100020266౧)/. ౧61 


